





కళాగొతమి 
డా॥ బులుసు వేంకట సత్యనారాయణమూర్తి 








శఈశపాలిదాసులు 


కళాగౌతమి 
డా॥ బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి 


కళాగొతమి 
6-13-15, టి.నగర్‌, రాజమండ్రి 
సెల్‌ : 9866290025 


రచయిత 


మొదటి ముద్రణ 


సర్వహక్కులు రచయితవి 


డి.టి.పి. 


ప్రతులకు 


శఆశపవాంచాసులు 


డా॥ బులుసు వి.ఎస్‌.మూర్తి 


2012 


1000 
రూ. ౩౦0/- 


సిహెచ్‌. శ్రీనివాస్‌ 
ఎస్‌.ఎస్‌. డిజైన్స్‌, రాజమండ్రి 
సెల్‌ - 7893911173 


సుధా ఆఫ్‌సెట్‌ 
రంగ్రీజుపేట, రాజమండ్రి 
సెల్‌ -9440372046 


కళాగౌతమి 

6-13-15, టి. నగర్‌, 
రాజమండ్రి - 533 101 
ఫోన్‌ - 2441829, 

సెల్‌ - 98662 90025 








ఈ (గంథం తిరుమల తిరుపతి దేవస్థానమువారి 
ఆర్థిక సహాయంతో ముద్రింపబడినది. 
ఈ [గ్రంథ ముద్రణ అనంతరం వచ్చే విమర్శలకు, 
చట్టరీత్యా తీసుకొనే చర్యలకు (గంథకర్తగా నాదే బాధ్యత. 


దాస నాహిత్యం 

శ్రీ మధ్వాచార్యులు, వారి అనుయాయులు భగవంతుణ్ణి భక్తితో స్మరించడానికి 
“కీర్తన అత్యంత పరిణామకారి అని భావించారు. ఆ కీర్తనలే ప్రధానమైన దాససాహిత్యం 
యొక్క ఆవిర్భావం సమాజానికి దంభాచార రహితమైన ధార్మికత, నైష్యర్మ వ్రతత్వం, 
సంపూర్ణ శరణాగతి వీటి ప్రతిపాదనమే ప్రధానలక్ష్యంగ జరిగింది. హరిదాసులు తమ 
కీర్తనలద్వారా దురాచారాలను తిరస్మరిస్తూ భగవంతునియందు నిష్కల్మషమైన భక్తితో 
జీవించడం ఎలాగో ప్రచారంచేశారు. సామాన్యజనుల ఎదుట నైతిక జీవనమంటే ఏమిటో 
వారు ప్రదర్శించి చూపారు. సరళమైన భాషలో భగవత్తత్వాన్ని ప్రజలకు తెలియపరిచారు. 
పరమాత్ముని కరుణ, సర్వవ్యాపకత, వైభవం, పారమ్యం ఇత్యాదులను వివరిస్తూ 
శరణాగతులకు భగవంతుని అభయహస్తం తప్పక దొరుకుతుందనే విశ్వాసాన్ని (ప్రజలలో 
పాదుకొల్పారు. 

వారు ప్రచారంచేస్తున్న కీర్తనలలోని భాషామాధుర్యం అన్ని వర్గాలవారిని సులభంగ 
ఆకర్షించగలిగింది. విశేషంగ మహిళలు హరిదాసుల కీర్తనలలోని గేయఫణితికి విశేషంగ 
ఆకర్షితులయ్యారు. దైవనామాల్ని పాడుకోవడం, వాటిని తమ పూజావిధానంలో ఒక 
భాగంగా చేసుకోవడం పరిపాటిగ ప్రారంభమయింది. ఈ కీర్తనలు తరాల తరబడి 
నిలబడడానికి మహిళలే సింహభాగం నిలుస్తారనడంలో సందేహంలేదు. 


హరిదాసులు సమాజంలోని కటువైన విషయాలను కళ్ళకు కట్టినట్టు జనుల 
ముందు పెట్టారు. వాటి కృతకత్వం, పొల్లుతనం, వంచనత్వంపట్ల ప్రజలను చైతన్యపరుస్తూ 
శుద్ధభక్తిని అవలంబించడంద్వారా పరిశుద్ధ సమాజ నిర్మాణం సాధ్యమని ప్రతిపాదించారు. 
ద్వైత సిద్ధాంత ఆదర్శాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో జనప్రియంగ, ఆకర్షకంగ 
కీర్తించి వారి మనసులను చూరగొన్నారు. సామగాన ప్రియుడైన భగవంతుని స్వాధీన 
పరచుకోవడానికి సంగీత, సాహిత్యములే సాధనములని వారు వ్యాప్తిచేశారు. స్వయంగా 
భగవానుడే “యత్ర గాయంతి మదృ్భక్తాః - తత్ర తిష్టామ్యహం సదా” అన్నాడు. భగవద్భక్తుల 
గాథలివి. భక్తితో చదవండి. 

ఈ పుస్తకం రచనకు నన్ను ప్రేరేపించి, ప్రోత్సహించిన మధ్వకత్రీ వై.వి. సుబ్బారావు 
గారికి నా హృదయపూర్వక అభివాదములు. 

కకొగాతమి 


డా॥ బులుసు వేంకటసత్యనారాయణమూర్తి 


శ్రీహరిచాసులు 


శ్రీపాదరాయలు 
వ్యాసరాయలు 
వాదిరాజులు 
శ్రీవైకుంఠదాసులు 
పురందరదాసులు 
పస్రన్న వెంకటదాసులు 
గోపాలదాసులు 
విజయదాసులు 
మోహనదాసులు 
జగన్నాధదాసులు 
మహిపతిదాసులు 
కమలేశవిఠల 
శ్రీదవిఠల 

ప్రాణేశ విఠల 

అభినవ జనార్దన విఠల 
మొదలకల్లు శేషదాసులు 


కనకదాసు 


73 


77 


త్రుపాదరాయలు 


కన్నడ సాహిత్య చరిత్రలో దాస సాహిత్యం ఒక ప్రధానమైన శాఖ. జీవితాన్ని 
నియమనిష్టలతో సాగించి, ఆధ్యాత్మికమార్గ దర్శనానికి సంగీత, సాహిత్యాలను జతచేసి 
సాగినవారు హరిదాసులు. మోక్షసాధనకు భక్తి మార్గమే సులభమార్గమని వారు గ్రహించారు. 
ఈ హరిదాస పరంపరకి మార్గదర్శకులు శ్రీపాదరాయలు. 


శ్రీపాదరాయలు జన్మస్థలాన్ని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బెంగళూరు జిల్లా 
చెన్నపట్టణం తాలూకాలోని అబ్బూరు శ్రీ బ్రహ్మణ్యతీర్థుల బృందావనంవున్న ప్రదేశం. 
బ్రహ్మణ్యతీర్థుల మాతృమూర్తి శ్రీపాదరాయల మాతృమూర్తి అక్కాచెల్లెళ్ళు. కాబట్టి శ్రీపాదరాయల 
బాల్యం అబ్బూరులో సాగిందని ఒక వాదం. శ్రీపాదరాయల తల్లిదండ్రులు శేషగిరి ఆచార్యులు, 
గిరియమ్మ గారలు. కోలారు జిల్లా ముళబాగిలులో ఉండేవారనీ, ఇక్కడే శ్రీపాదరాయలు 
జన్మించారనీ మరొక అభిప్రాయం. “శ్రీపాదరాజ కథామృత, శ్రీపాదరాజ చరిత్ర” మొదలైన 
గ్రంథాల్లో శ్రీపాదరాయల జన్మస్థలం “శ్రీరంగ” మని చెప్పబడింది. శ్రీపాదరాయల తల్లిదండ్రులు 
ఇక్కడ కొంతకాలం నివసించారు. వీరు తుళు వంశానికి చెందిన వైష్ణవ బ్రాహ్మణులు. 
“పూగవనాన్వయజ” (పోకవనంలో పుట్టినవారు) అని వారి ఇంటిపేరుగ ఉండేది. పంచ ద్రావిడ 
బ్రాహ్మణులలో ఈ పూగవనాన్వయజ బ్రాహ్మణులను “తోటం తిల్లాయ”లనీ పిలిచేవారు. తోటం 
తిల్లాయలంటే తోటలో నివసించేవారని చెప్పాలి. శ్రీమధ్వాచార్యుల తండ్రి “మధ్యగేహభట్ట”ని 
“నడ్డం తిల్లాయ” అని పిలిచేవారట. శ్రీపాదరాయల జననం క్రీశ. 1406లో జరిగింది. 

పూర్వాశ్రమంలో శ్రీపాదరాయల పేరు లక్షీనారాయణ. వీరి బాల్యాన్ని గూర్చిన 
గ్రంథస్థాధారాలు ఏమీ లేవు. శ్రీనిధితీర్థుల “శ్రీపాదరాజాష్ట్రకం”, అలాగే భీమాచార్యులు రచించిన 
“క్రీ పూర్ణబోధ గురువంశ కల్పతరు” తీర్థుల యత్యాశ్రమ స్వీకారానంతర విషయాలను 
తెలియజేస్తున్నాయి. లక్షీవ్రారాయణకు బాల్యంలో విద్యాభ్యాసం లభించలేదు. తల్లిదండ్రులకు 
కుమారుని విద్యాభ్యాసంపట్ల శ్రద్ధ లేదో లేక పేదరికమో ఏకారణంచేతనో విద్యాభ్యాసంమాత్రం 
సాగలేదు. లక్షీవ్రారాయణ పశువులను మేపుతూండేవాడు. స్వర్ణతీర్థులు ఈ పిల్లవానిని చూసి, 
వాని వినయానికి, సౌశీల్యానికి అచ్చెరువంది తన శిష్యునిగ స్వీకరించిన విషయం అనేక కృతుల్లో 
నిర్ధారించబడింది. 1745లో రచింపబడిన శ్రీకాంతతీర్భుల ఒక కృతిలో ఈ సంగతి విశదపరచ 
బడింది. శ్రీపాదతీర్థులు రాఘవేంద్రమఠ పూర్వ పరంపరలోని వారు. 


లక్షీవ్రారాయణ, స్వర్ణతీర్థులను 1412లో చేరుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు 
ఏడు సంవత్సరాలు. ఉపనయనం, విద్యాసంస్మారం, విధి ప్రకారం సన్యాసాశ్రమ స్వీకారం అన్నీ 


వరుసగా జరిగిపోయాయి. అనంతర కాలంలో యతిగా ప్రాఢ విద్యానిధులైన విబుధేంద్రతీర్థుల 
దగ్గర విద్యావ్యాసంగానికి వెళ్ళారు. తమ మఠానికి ఉత్తరాధికారి కావడానికి కావలసిన విద్యార్థన 
ఆ యతి సాధించాలని స్వర్ణతీర్థుల ఆశ, ఆశయం. యువ యతి ద్వైతసిద్ధాంత పరమైన సమస్త 
విద్యలను శీఘ్రకాలంలోనే అభ్యసించి గురువుల అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నారు. 


రాయచూరు జిల్లాలో కొప్ర' అనే గ్రామంలో విబుధేంద్రులు యువ యతికి ద్వైతసిద్ధాంత 
తత్వాన్ని బోధిస్తున్నారు. సరిగా అదే సమయంలో ఉత్తరాదిమఠ శ్రీరఘునాధతీర్థులు అక్కడికి 
విచ్చేసారు. ఆయన ఆ యువ యతి విద్వత్తు, విద్యకుతగ్గ వినయం చూసి అమితంగా 
మెచ్చుకున్నారు. అంతేకాదు ఆ యువ యతి శ్రీపాదులైన తమకంటె మహామహిమాన్వితు 
డవుతాడని గ్రహించి 'శ్రీపాదరాజు అనే పేరుతో సంబోధించి గౌరవించారు. 

ఏవం తేషాం నామ దత్వా గాయకైస్తు సభా స్థలే 
ఘోషయామాసు రత్యంతం తేషు ప్రేమ సమన్వితాః 

అలా అందరి అభినందనలతో శ్రీపాదరాజ నామాన్ని ప్రసాదించి ప్రేమపూర్వకంగా 
శిష్యులందరిచేత పలుమార్లు సభాస్థలి మారుమ్రోగేలా కీర్తింప చేసారు. తరువాతి కాలంలో 
“శ్రీపాదరాజ' అనే ఈ పేరే శాశ్వతనామంగా నిలిచిపోయింది. విద్యాభ్యాసానంతరం 
శ్రీపాదరాయలు తమ ఆశ్రమ గురువులైన స్వర్ణతీర్థులను తిరిగి చేరుకున్నారు. శ్రీపాదరాయల 
విద్యా, వినయ సంపన్నతకు, అఖండ మేధాశక్తికి స్వర్ణతీర్థులు సంతోష భరితులయ్యారు. 
ఉత్తరాధికారి కావడానికి కావలసిన అన్ని అర్హతలు ఆయనకున్నాయని ఆనందపడ్డారు. 
అందుచేత పీఠానికి శ్రీపాదరాయలను పట్టాభిషిక్తులను చేసి, తమ సంస్థాన సకల వైభవాన్ని 
వారికి అప్పగించి 1420లో బృందావన ప్రవేశం చేసారు. 

ఈ సమయానికి “ముళబాగిలు” నాటి పాలకుల రాజధాని పట్టణంగ విలసిల్లుతోంది. విజయనగర 
రాజుల పాలనకు అధీనులై ఆ రాజులు పరిపాలన సాగిస్తున్నారు. ఆ పట్టణం అక్షోభ్యతీర్థులు విద్యారణ్యులను 
వాదంలో ఓడించిన ప్రదేశంగ, ద్వైతమత ప్రతిష్టాపన జరిగిన ప్రదేశంగ ప్రసిద్ధి వహించింది. విజయ 
నగర రాజ్యానికి మూడవ వాకిలిగ పేరొందిన ఈ ముళబాగిలులోనే శ్రీపాదరాయలు తమ మఠం 
స్థాపించారు. నాటినుండి ముళబాగిలు ప్రముఖ విద్యా కేంద్రంగ ప్రసిద్ధి కెక్కింది. వ్యాసరాయలు 
శ్రీపాదరాయలవారి శిష్యులు కావడం ఈ విద్యాకేంద్రం ప్రతిష్ట మరింత పెరగడానికి కారణమైంది. దీనినే 
పేర్కొంటూ తరువాతి కాలంలో కవులు స్తోత్రం చేస్తూ : 


“సిరినారాయణయోగి శ్రీ పాదరాయరల్లి 

వర విద్యాభ్యాసవ మాడిదె నీను” అనీ 
“మునిరన్న శ్రీపాదరాయన్న బళయల్లి 

చెన్నాగి విద్యా సంపన్న రాదరు” అనీ అన్నారు. 


పురందరదాసుల, విజయదాసుల ఈ కృతులు వ్యాసరాయలు శ్రీపాదరాయల దగ్గర 
విద్యాభ్యాసం చేశారన్న సంగతిని విశదపరుస్తోంది. శ్రీపాదరాయలు మఠాధిపత్యం స్వీకరించి, 
ముళబాగిలులో మఠం స్థాపించిన తరువాత చాలా ప్రముఖులుగ ప్రచారం పొందారు. వారు 
చూపే మహత్తులను శ్రీనిధితీర్థుల “శ్రీపాదరాజాష్టకం” లోను, ఇతర దాసుల పదాల్లోను వివరింప 
బడింది. వాటిలో కొన్ని; 

1. వ్యాసరాయలను పామొకటి బాధిస్తున్నప్పుడు ఆ సర్పానికి అర్ధమయ్యే భాషలోనే మాటలాడి 
ఆ బాధనుండి ఆయనకు విముక్తి కలిగించారు. 

2. ఒక బ్రాహ్మణునికి సంభవించిన బ్రహ్మహత్యా దోషాన్ని పరిహరించినా, జనులు 
శంకించినప్పుడు, నూనిలో తడిసిన మలిన వస్తాన్ని శంభోదకం చల్లి తెల్లని శుభ్ర వస్తంగ 
మార్చి చూపి వారి శంకను పోగొట్టారు. న - 

౩. సాళువ నరసింహరాయల బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టారు. 

4. దుష్టులు కొందరు నైవేద్యంగ మాంసాహారాన్ని పెట్టగ వానిని మధుర ఫలాలుగ మార్చి వారికి 
కనువిప్పు కలిగించారు. 

5. హయగ్రీవ మంత్రంతో కాశీ పండితుల మోసాన్ని బట్టబయలుచేసి విజయం సాధించారు. 

6. నృసింహతీర్థం ప్రక్కనుండి గంగను ప్రవహింపచేశారు. 

ఈ విధంగ అద్భుత పురుషులైన శ్రీపాదరాయలు సాళువ నరసింహ రాయల బ్రహ్మహత్యా 
దోషం నివారించడంతో ఆయన రాజ్యంలో రాజకీయ ప్రాభవాన్ని సంపాదించుకున్నారు. తిరుపతి 
క్షేత్రంలోని దేవుని వాహనాలను తమ స్వంత పనులకు వాడుకోకూడదని రాజు ఆజ్ఞ విధించాడు. 
తన ఆజ్ఞ నతిక్రమించిన బ్రాహ్మణులను చంపించిన కారణంచేత నరసింహరాయలకు 
బ్రహృహత్యా దోషం సంక్రమించింది. అపుడు ఆ రాజు శ్రీపాదరాయలను ప్రార్థించగ ఆయన 
తన శంఖోదకంతో ఆ రాజు బ్రహ్మహత్యాదోషాన్ని నివారించగలిగారు. అంతట 
వీరనరసింహరాయలు శ్రీపాదరాయలను తన రాచనగరుకు ఆహ్వానించి ఘనంగ సత్మరించాడు. 
విజయనగర రాజ్య సింహాసనంమీద ఆయనను కూర్చోబెట్టి రత్నాభిషేకం చేసి, చేతికి 
సువర్ణకంకణం తొడిగాడు. ముత్యాల కవచమున్న మేల్తురాయి, రత్తాలు చెక్కిన కర్ణకుండలాలు, 
కస్తూరీతిలకం, శ్రీగంధలేపనంతో శ్రీపాదరాయలు ప్రకాశించారని శ్రీవ్యాసరాయలు ఆయనను 
స్తుతించారు. ఈ విథంగ శ్రీపాదరాయలు తనయొక్క అనేకానేక మహిమలతో సిద్ధపురుషు 
లనిపించుకున్నారు. అలాంటి శ్రీపాదరాయల వారి కీర్తిని శ్రీవ్యాసరాయలవారు ఒక కీర్తనలో 


ఇలా పేర్కొన్నారు : 


వాది గజ మస్తకాంకుశ సుజన గేయ 
మేదీనీ సుర వంద్య శ్రీపాద రాయ 

సకల శాస్త్ర కలాప, సన్యాస కుల దీప 
సకల సత్య స్థాప, సుజ్ఞాన దీప 

ప్రకట పావన రూప, అరి కుజన మత లోప 
నికట వర్ణిత పాప, కీర్తి ప్రతాప ॥ 

వేదాంత సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన శ్రీపాదరాయలు “హరి 
పాదాంబుజ భృంగుడు, శత్రు తిమిర పతంగుడు” అయ్యారు. 

ఒకసారి పండరిపురంలోని ఖీమానదిలో స్నానం చేస్తూండగా వారికి శ్రీరంగ విఠలుని 
విగ్రహం లభించింది. ఆ తరువాత ఆ ప్రతిమే వారి ఆరాధ్యదైవ మయింది. అందుకే వారు వారి 
కీర్తనలలో ఆ రంగ విఠలుణ్ణే చివర అంకితంగ ఎంచుకున్నారు. శ్రీపాదరాయలు అత్యంత 
వైభవంతో మఠాధిపత్యాన్ని నిర్వహించారు. “ముళబాగిలు”లోని మఠం శ్రీపాదరాయల మఠంగానే 
ప్రసిద్ధమయింది. 

ఆ కాలంలోని గొప్ప విద్యాలయాలలో ముళబాగిలు ఒకటిగా పేరొందింది. ఇక్కడకు 
చేరుకున్న భాగవతబృందం కన్నడ కీర్తనలను పూజాకాలంలో పాడుతూండేవారు. శ్రీపాదరాయలే 
స్వయంగ కీర్తనలు రచించి, పాడి సామాన్య జనులకు అర్థమయ్యే రీతిలో పూజాకార్యక్రమాలు 
నడిపిస్తూండేవారు. కన్నడంలో వచనకారులయిన “శివశరణుల” వలెనే శ్రీపాదరాయలు 
“హరిశరణ” శాఖ నేర్పాటు చేశారు. ఈ విధంగ భావి హరిదాస పరంపరకు వీరే ఆద్యులయ్యారని 
చెప్పవచ్చు. శ్రీపాదరాయల ఈ మార్గదర్శనమే శ్రీవ్యాసరాయల సంస్థానంలోను కొనసాగి 
పురందరదాసుల వలన నవచైతన్యాన్ని పొందింది. ఈ విధంగ శ్రీపాదరాయలు ఒక పరంపరకు 
నాందీవాచకం పాడి నిర్మాపకులయ్యారు. 


1420లో మఠాధిపత్యాన్ని స్వీకరించిన శ్రీపాదరాయలు సుదీర్భ కాలం ద్వైతమత 
ప్రచారం చేసి మఠం అభివృద్ధికి విశేషకృషి చేశారు. 1504లో శ్రీపాదరాయలవారు బృందావన 
ప్రవేశం చేశారు. ఏడవ సంవత్సరంలో సన్యాసాశ్రమ స్వీకారం చేసి, పదహారవ సంవత్సరంలో 
మఠాధిపత్యం స్వీకరించి, తొంభైయెనిమిది సంవత్సరాల సుదీర్ధ కాలం జీవించి సమాధి 
స్థితులయ్యారు. 

శ్రీపాదరాయలు సంస్కతంలోకూడా అపారమైన పాండిత్యం ఉన్న వారైనా కన్నడంలోనే 
కీర్తనలను రచించారు. వీరు రచించిన “వాగ్వజ్రమ”నే సంస్కృత గ్రంథం ముళబాగిలు మఠంలో 
నేటికీ సురక్షితంగ పూజలందుకుంటోంది. శ్రీపాదరాయల భక్తిపరమైన గీతాలనుండి వారి 


ఆంతర్యాన్ని మనం గ్రహించుకోగలం. ప్రసంగానికి అనుగుణంగా పుట్టుకొచ్చే భావనలన్నీ 
భక్తిభావనతో సమ్మిళితమై కృతిరూపాన్ని పొందుతూండేవి. “యాకె హుట్టిసిదె నీ సాకలారదె” 
అనే కీర్తనలో ఆర్తభావ సమగ్ర స్వరూపాన్ని దర్శింపచేశారు. ఆర్త భావమే వ్యాకులమై దైన్యపు 
మాటల క్రమంలో చివరకు సమర్పణభావ స్థితికి చేరుకుంటుంది. తనను అలక్ష్యం చేస్తున్న 
భగవంతునిపై భక్తునికి ఒకవిధమైన అసంతృప్తి ప్రబలుతుంది. భార్యాబిడ్డలను వదలి అరణ్యానికి 
పోయి దైవాన్ని నమ్ముకున్నా కష్టాలుమాత్రం తప్పడంలేదు. “కుడితె కొడువవరిల్ల, నుడియ కేళు 
వరిల్ల” “ఆళు దేహవ గేణు కీల్మాడి పల్మొరెదు” బ్రతుకు భారమైతే ఇంకెందుకు? భక్తుడు ఒక్కొక్క 
నిముషం ఒక్కొక్కయుగంగ దీనార్తు డవుతాడు. వ్యాకులత చెందుతాడు. విసిగి వేసారి చివరకు 
దైవాన్నే నిలదీస్తాడు. ఇలా ప్రశ్నిస్తాడు : 

ఎందెందు సిరి యరసనెందు శ్రుతి 

సారుతిదె, బందుదీగేను సిరియో కృష్ణ ! 

ఈరేళు లోక కాధారనాదవగి 

బలు భారవాదవనె నాను కృష్ణ | 

ఈవిధంగ భగవంతుని సర్వవ్యాపిత్వం, సర్వశక్తిత్వం, భక్తవత్సలత్వాలను భక్తులు 

ఒక్కోసమయంలో శంకిస్తూంటారు. మనసులో వ్యధ, ఉద్రేకం అధికమవుతూంటే భగవంతుడు 
తప్ప వేరెవరూ తనను ఉద్ధరించలేరని నమ్మకం అతనికి బలపడుతుంది. ఆ భగవంతుని దర్శనం 
కాకపోతే ప్రాణత్యాగానికైనా భక్తుడు ఆ సమయంలో సిద్ధపడిపోతాడు. 


ఉరియొళగె బిద్దు శరీరవను కళెయలో 

వరువతవనేర్యురుళలో కృష్ణ ! 

గరళమడువనె ధుముకి ఉరగఫణ తుళయలో 

ఎరడొందు శులకాయలో కృష్ణ ! 

కొరళిగ్టగ్గవ హాకి మరవేరి కరబిడలో 

కరగసది శిరకొయ్యలో కృష్ణ ! 

కరుణవారిధి ఎన్న కరపిడిదు సలహిదరె 

ధరెయొళుద్ధరిప ర్యారో కృష్ణ ! 

ఎనిమిది చరణాల ఈ కీర్తనలో ఆర్తినుండి సమర్పణభావం వరకు అనేక అంచెలను 

మనం గుర్తించగలుగుతాం. సాహిత్య గుణం, శృంగారం, మధుర భావనల వ్యక్తీకరణకు వేణుగీత, 
శృంగార పారిజాత, భ్రమర గీతలను తప్పక చూడాలి. శ్రీపాద రాయలు సృష్టించిన గోపికల 
మధుర ప్రపంచాన్ని సందర్శిస్తే దాససాహిత్య ప్రారంభ కాలంలోనే ఎంత హృద్యంగ, హృదయ 


రంజకంగ ప్రారంభమయిందో తెలిసివస్తుంది. ఈ జగత్తునే మరచి తన్మయత్వంతో గోపికలు 
అభినయిస్తున్నట్లుగ శ్రీపాదరాయలు మధురాతిమధురంగ చిత్రించారు. ఈ శృంగారమంతా 
భక్తులకొరకు కృష్ణలీలగానే కవి భావన. 

శ్రీపాదరాయలు మహాసంస్థానాధిపత్యాన్ని పొంది అభివృద్ధితోపాటు అనంతళఖ్యాతిని 
పొందిన కాలానికి కన్నడం వాడుకభాషగ అన్ని వ్యవహారాల్లోను ప్రచలితమవుతూవుంది. అనాదిగ 
విద్యావంతుల అందరి ఇళ్ళలోనూ సంస్కృత భాషాధ్యయనం అనూచానంగా వస్తూ ఉండేది. 
కలికాల మహత్వంచేత క్రమంగా బ్రాహ్మణుల్లోకూడా సంస్కృతాధ్యయనం సన్నగిల్లుతూ వచ్చింది. 
దానికి తోడు కర్ణాటకలో వీరశెవమత ప్రభావం అధికమై ఆ మత గ్రంథాలు కన్నడభాషలో 
రచింపబడి అధిక ప్రజాదరణ పొందసాగాయి. ఆ గ్రంథాలు జనసామాన్యులతో విశేష 
పరిచయమున్న దైవభక్తులచే రచింపబడటంచేత అతి సామాన్యజనానికి కూడా సులభంగా 
అర్థమయ్యేరీతిలో వ్రాయబడుతూండేవి. 


వేదాంత గ్రంథాలు అతి కఠినములై గురూపదేశం లేనిదే అర్థంకానివై పోయాయి. ఈ 
దుస్థితిని చూసి సంస్కృత భాషా పరిజ్ఞా! నంలేని సామాన్య జన సమాజానికి వేదాది శాస్త్ర గ్రంథాలు 
చదివి అర్థంచేసుకోగల జ్ఞానసాధన లోపాన్ని, వారు పడే అవస్థను కనులార కాంచి, తమిళ 
భాషా పండితులు కేవలం తమిళ భాషజ్ఞులైన సామాన్యజనులకోసం వేదాది మహాగ్రంథాలను 
తమిళభాషలో అనువదించి, అవి మూల సంస్కృత గ్రంథాలకు ప్రతిరూపాలవడంచేత వానికి 
“తమిళ ప్రబంధ - ద్రావిడ వేద” అనే అన్వర్థనామంతో ప్రచారానికి తెచ్చారు. వానిని స్వర 
పూర్వకంగ పఠించే విధానాన్నీ అమలులోకి తెచ్చారు. వీనినే “శ్రీవైష్ణవ - శ్రీరామానుజాచార్యుల 
- విశిష్టాద్వైత మతానుసారుల” ప్రబంధములుగ చెబుతూంటారు. 

శ్రీపాదరాయలు తమ ద్వైతమత సిద్ధాంత తత్త్వ ప్రచారంకోసం ప్రసిద్ధ క్షేత్ర తీర్థాలను 
సందర్శిస్తూ తమిళదేశంలోని ప్రాచీన ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీరంగ క్షేత్రానికి దిగ్విజయంచేసి అక్కడి 
పండితులచే ప్రార్థింపబడి కొంతకాలం అక్కడే గడిపారు. ఇలా అక్కడ ఉన్న కాలంలో 
శ్రీపాదరాయలు ప్రతిరోజూ ప్రఖ్యాతులైన బ్రాహ్మణ పండితులు ఉచ్చైస్వరంతో దేవస్థానంలో 
ఆ తమిళ ప్రబంధాలను పఠిస్తూండడం విన్నారు. దానికి అనివార్యమైన కారణాలనూ 
తెలుసుకున్నారు. సంస్కృత భాషా పరిజ్ఞా నంలేని కన్నడిగులకు పారమార్థిక జ్ఞాన సాధనకోసం 
వేదాది శాస్త్ర గ్రంథాలను వారి కర్ధమయ్యే కన్నడభాషలో అందివ్వడమే తరుజోపాయమని ఆయన 
తలంచారు. ఈ మహాత్ముడు తన జీవనయానంలో చేసి చూపించిన అనేక మహత్మ్కార్యాలలో 
ఇది విశిష్టమైనది అని చెప్పవచ్చును. కన్నడిగులు జన్మజన్మలకు బుణం తీర్చలేని 
మహోపకారాన్ని చేసినవారయ్యారు శ్రీపాదరాయలు. 


శ్రీపాదరాయలు మధ్వాచార్యుల అనుయాయి. మధ్వాచార్యులు వాయుదేవాంశ 
సంభూతులుగ నమ్ముతూంటారు. ద్వైత తత్త్వ ప్రతిపాదన అనేక కృతుల్లో కనబడుతుంది. హరి 
సర్వోత్తమత్వము, పంచభేదాలు, తారతమ్యం, జగత్‌ సత్యం మొదలైన ద్వైత సిద్ధాంత ప్రధాన 
తత్వాలను శ్రీపాదరాయలు చక్కగ వివరించారు. ద్వైతమతాన్ని “భేదమతం”గానే ఆయన 
వ్యక్తీకరించారు. జగత్తు భగవంతునిచే సృష్టి చేయబడిందన్నప్పుడు ఈ జగత్తులోని జనులు 
ఆ భగవంతునికంటె వేరేకదా ! మన నిత్యజీవనంలో, మన ప్రవర్తనలో భేదముంది. సంఘంలో 
ఉన్న పలు జాతులే ఈ భేదానికి చక్కని నిదర్శనం. సాంసారిక సంబంధాలుకూడా భేదంతోనే 
కదా సాగుతున్నాయి. 


అన్న తంగియ రిరలు నీను 

రొక్కవిక్కు మదువె యాగువుద్యాకో 

చిన్న తంగి తాయి మొదలు నిన్న 

లెక్కదల్లి నోడలు ఒందల్లవేనో ! - అని ప్రశ్నించారు. 

ఇలా వ్యావహారికంలోనే భేదాలున్నప్పుడు తాత్వికంగ ఒప్పుకునే ద్వైతమతాన్ని 

అనుసరించడానికేం? అనేది వారి వాదన. ధర్మప్రచారం చేస్తున్న నాటి వైదిక మఠాలలో కన్నడం 
మాట్లాడితే మైలపడిపోతామని అనుకునేవారు. అలాంటి కాలంలో మాతృభాష ఆవశ్యకతను 
గుర్తించి శ్రీపాదరాయలు సంగీతబద్ధంగ కృతులను కన్నడ భాషలో రచించడం గొప్ప విప్లవంగానే 
చెప్పుకోవాలి. ఈవిధమైన సాహిత్య ప్రక్రియకు శ్రీపాదరాయలే ప్రధథములవడంచేత కన్నడ సాహిత్య 
చరిత్రలో కూడా వీరికి గౌరవ స్థానం దక్కింది. 








00౮౮౮౮౮౮౮౧౧౮౫ 


"అ ఎ జతల జల EST ్ళ అభవత్‌ 


అ శ 


2 p< 
గ = న న =. అతనా 
3 


mm ఈ క 





వ్యాసరాయలు 


మధ్వమత తత్తజ్ఞా నంలో వ్యాసరాయలవారికి అగ్రస్థానం లభిస్తుంది. వారి సంస్కృత 

కృతులు విద్వత్తుతో కూడినవి. న్యాయశాస్త్రంలో కొత్త మార్గాన్ని చూపిన శ్రేయస్సు వారికి దక్కింది. 
“ఈసుమునిగళిద్దరేను మాడిదరయ్య 
వ్యాసరాయ మధ్వమతవ నుద్దరిసిద” - అని 

పురందరదాసులు వ్యాసరాయల గొప్పతనాన్ని ప్రస్తుతించారు. 'న్యాయామృత, 
తర్మ్కతాండవ, చంద్రికా' వ్యాసరాయలవారు రచించిన గొప్ప కృతులు. వ్యాసరాయలు 
యతివరేణ్యులైన, కన్నడభాషలో కీర్తనలను రచించిన శ్రీపాద రాయల యొద్ద అధ్యయనం చేసి 
తానుకూడా కన్నడభాషలో కీర్తనలను రచించి హరిదాసకూటాన్ని బలపరిచారు. వ్యాసరాయల 
జననం క్రీ.శ. 1447 ఏప్రియల్‌ 22లో జరిగింది. బాల్యంలోనే సన్యాసా శ్రమ స్వీకారం చేశారు. 
వైరాగ్యశాలియైన శ్రీవ్యాసరాయలవారు అత్యంత మహిమాన్వితులు. భారతదేశమంతటా 
విసృతంగా పర్యటించారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థాన సర్వాధికారిత్వాన్ని స్వీకరించి 
పన్నెండు సంవత్సరములు బాధ్యతలు నిర్వర్తించారు. 

వ్యాసరాయలవారి వాది నిగ్రహ విషయంలో అనేక కథలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలకు 
సంభవించిన 'కుహూ' యోగాన్ని వ్యాసరాయలవారు నివారించారు. 732 ప్రధాన ప్రాణదేవుని 
(ఆంజనేయస్వామి) విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రజోపయోగంకోసం 'వ్యాస సంద్ర'మనే ఒక 
పెద్ద చెజువును తవ్వించారు. ఈవిధంగా అనేక విశిష్ట కరృత్వాలను నిర్వహించిన 
శ్రీవ్యాసరాయలు 1539లో నిర్యాణం చెందారు. వ్యాసరాయలవారి ఆహ్నిక మండపం తిరుమల 
అయ్యకోనేరు గట్టువద్ద ఉంది. వీరి బెదార్యం, భగవద్భక్తి నిర్మత్సరత్వం మొదలైన గుణాలను 
గూర్చి కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. గొప్ప పండితులు, తార్మికులు కావడమే కాక 
వారు గొప్ప భక్తులు. నివృత్తి - ప్రవృత్తుల సమన్వయం మనం వీరి జీవితంలో సందర్శించ 
గలుగుతాము. 

వ్యాసరాయలు రచించిన కీర్తనలలో కొద్దిభాగం మాత్రమే నేడు మనకు లభిస్తున్నాయి. 
వ్యాసరాయల ప్రతిభ సంస్కృతంలో ప్రకటమైనంతగ విస్తారంగ కన్నడంలో ప్రదర్శితం కాలేదని 
విమర్శకుల అభిప్రాయముగ చెబుతారు. కాని వ్యాసరాయలు కన్నడంలోకూడా ద్వాదశస్తోత్రం, 
కృష్ణామృతం, మహార్దవం వంటి విశిష్ట కృతులను రచించక పోలేదు. పలువిధములైన 


వ్యాసరాయల కృతులను విషయ విభాగం చేసి చూస్తే మధ్వమతం, హరి పారమ్యం, నామమహిమ, 
కృష్ణలీల, అంతరంగ తటవాటం, ధర్మబోధ అని విభజించవచ్చును. వ్యాసరాయల కీర్తనలకు 
అంకితపదం “కృష్ణు. మొత్తం భగవద్గీత సారాన్ని ఒక వృత్తనామంలో వ్యాసరాయలు కన్నడీకరించారు. 

వ్యాసరాయల కృతులు వారి భక్త ప్రకృతి, అందులో బయల్పడు సమర్పణ భావం, దానివల్ల 
లభించే తృప్తి, ఆనంద అనుభావముల నిరూపణానికి, వారి వ్యక్తిత్వ దర్శనానికీ అనుగుణంగానే 
సాగాయి. వారి కృతులలో మతపరమైన సాత్వికాంశాలు, పౌరాణికాంశాలుకూడా కూర్చబడ్డాయి. 
అలాగే మతాతీత అనుభావ అభివ్యక్తీకరణ కూడా కనబడుతూంటుంది: 


“హరి నిన్న రోమకూపదలి జీవిప 
సరసిజభవాండ కోటియలి తురుగిప్ప 
బ్రహ్మరుద్రాది జీవరుగళు హరి 

నిన్న మహిమెయ పేర్మియ బల్లరె” 

- అనడంలో మతపరమైన సాత్వికాంశం 

“పొరెయొ పరదైవవెందు కరి మొరె 

యిడలు కండు నెరెద బృందారకరు 

అందు పాొరెదరె బందు? కరద 

లొప్పువ ముత్తిగె కన్నడియ నోడలేకె? 

భరది గజేంద్రన్న కాయ్డ హరియే పరదైవ” 

- అనడంలో పౌరాణికాంశం 

“తానే పరబ్రహ్మనెంబ మనుష్యాధమను తాను 

జ్ఞానహీన నాగె తాను లోకదానవనెందు” 

- అనడంలో మతపరమైన తామసికాంశం ప్రకటమవుతున్నాయి. 


వ్యాసరాయల చరిత్రను వారి సమకాలీనులైన సోమనాధుడను కవి శ్రేష్టుడు వివరంగ 
అందించారు. అంతేగాక శ్రీవ్యాసతీర్భుల పట్టాభిషేక శిష్యులైన శ్రీనివాసతీర్ణులు గురుభక్తితో 
రచించిన “శ్రీవ్యాసవిజయ"మనే గ్రంథంకూడా సోమనాధవర్యుల “శ్రీవ్యాసయోగీశ్వరుల చరిత్ర” 
లాగే విశేషాదరణ పొందింది. వాని ప్రకారం వ్యాసతీర్భులు వహ్ని (అగ్ని) క్షేత్రంగ పేర్కొనబడ్డ 
కావేరీ తీరంలోని 'బన్నూరు' గ్రామానికి చెందినవారు. కాశ్యప సగోత్రులు. తండ్రి రామాచార్యులు. 
శ్రీబ్రహ్మణ్యతీర్థుల వరప్రసాదంగ వ్యాసరాయలు జన్మించారు. ముందే నిర్ణయించుకున్న ప్రకారం 
తల్లిదండ్రులు వ్యాసరాయలను యోగీశ్వరులకు అప్పగించారు. నాటినుండి యతీశ్వరులే 


శిశువు నుద్ధరించి పంచవర్నప్రాయంలో ఉపనయనం గావించి ఏడేళ్ళ ప్రాయంలో పరమ 
పవిత్రమైన సన్యాసాశ్రమ స్వీకారం శ్రీబ్రహ్మణ్యతీర్థుల కరకమలాలతో పరమ అనుగ్రహ పురస్సరంగ 
చాల వైభవంగ జరిపించారు. నాటినుండి ద్వాదశ వర్షములు వేదాంతాది విద్యలను, 
షట్ఫాస్తములను, అష్టాంగయోగములతో కూడిన అరువదినాలుగు కళల సమస్త సద్విద్యలను 
శ్రీ శ్రీపాదరాయల పవిత్ర సన్నిధిలో దేదీప్యమానంగ పూర్తిచేసుకుని బుద్దిగతం చేసుకున్నారు. 

మధ్వులకు సుపరిచయమైన పురుషత్రయంలో శ్రీపాదరాయలు బ్రహ్మవిష్ట ధ్రువాంశ 
సంభూతులు. శ్రీ బ్రహ్మణ్యతీర్థులు మహాతపస్ప్సంపన్నులు. సూర్యదేవాంశ సంభూతులని వారి 
శిష్యవరంపర వారిని శ్లాఖిస్తారు. ఇక మూడవవారైన వ్యాసతీర్ణ యోగీశ్వరులు 
దేవతాసార్వభౌములైన శ్రీహరిని నిష్మామ భక్తితో సేవించి హరి సర్వత్ర వ్యాప్తిని లోకానికి 
విశదపరచి వశపరచుకున్న భాగవతాగ్రేసరులైన ప్రహ్లాదుని అవతారంగ చెబుతారు. ఆయన 
వాయుదేవ, శేషాంశ సంభూతులై అవతరించిన మహనీయులు. ఈ సత్య నిరూపణకు 
“సుహృదాప్త వాక్యప్రమాణమ్‌” అను శాస్త్ర వాక్యానుసారం మహాపరోక్ష జ్ఞానులు వెలువరించిన 
మాటలే పరమ ప్రమాణములు. ఆగమ ప్రమాణ సదృశములు. దైవాంశసంభూతులు ఎన్నడూ 
స్వార్థంకోసం అవతరించరు. సమాజ కల్యాణానికి, లోకోద్ధరణకి మాత్రమే జన్మిస్తారు. మనం 
ఈ సత్యాన్ని గ్రహించడానికి శ్రీమధ్యాచార్యులు మొదలైన దైవాంశ సంభూతుల పుట్టుకలు 
సాక్షీభూతము లవుతాయి. 

శ్రీవ్యాసతీర్థులు తీర్ధయాత్రార్థులై సంచారంచేస్తూ అక్కడక్కడ తమ సిద్ధాంత, మత వైశిష్ట్యాన్ని 
సజ్జనుల కుపదేశిస్తూ, వేదాంత తత్తవాదానికి తలపడిన పండితులను ఓడిస్తూ ముందుకు 
సాగుతూ మిధిలానగరం చేరుకున్నారు. అక్కడ పక్షధరమిశ్రులనే గొప్ప తార్కికుణ్ణి వాదంలో 
పూర్తిగ ఓడించి ఉత్తరభారతదేశంలో విశేషఖ్యాతి నార్జించారు. పక్షధరమిశ్రులు స్వామి అగాధమైన 
పాండిత్యవైఖరికి అబ్బురపడి భాగవత ధర్మాన్ని స్వీకరించి, శ్రీపాదరాయల సందర్శనార్థం 
ముళబాగిలుకు వచ్చి ఆ దివ్య యతిరాజుల సమక్షంలో శ్రీవ్యాసతీర్థుల సద్విద్యాప్రభావాన్ని వేనోళ్ళ 
కొనియాడారు. 

శ్రీమధ్వాచార్య మఠ శిష్య పరంపరలోని వారైన శ్రీవిద్యాధిరాయలకు శ్రీరాజేంద్రతీర్థులు 
ప్రధమశిష్యులు. గొప్ప పండితులు. గుర్వాజ్ఞతో ద్వైత మత ప్రచారంకోసం దేశ దేశాంతరాలు 
పయనం సాగిస్తూ గురుదేవుల అవసాన కాలానికి మఠానికి చేరుకోలేకపోయారు. మహాసంస్థాన 
పూజాదికాలు నిర్విఘ్నంగ కొనసాగాలి. ఎట్టి పరిస్థితులలోను ఆగిపోడానికి వీలుకాదు. 
అందుకని ఆశ్రమంలోని రెండవ ప్రధాన శిష్యులైన కవీంద్రతీర్థులు పట్టాభిషిక్తులై ఉత్తరప్రాంతంలో 


విసృతంగ పర్యటించారు. ఆ కారణంగానే ఆ మఠానికి “ఉత్తరాది మఠం” అని పేరు వచ్చి 
ప్రసిద్ధమయింది. ప్రధమ శిష్యులైన శ్రీరాజేంద్రతీర్థులు దక్షిణ ప్రాంతంలో తమ సంచారం విసృత 
పరచడంచేత ఆ మఠానికి దక్షిణాది మఠమని పేరు వచ్చి ప్రసిద్ధమయింది. జ్యేష్ట సంతతి దక్షిణాది 
మఠ స్వాములలో శ్రీవ్యాసతీర్థులు చాల ప్రసిద్దులై, మధ్వమత ప్రచార వ్యాప్తికి గొప్ప కృషిచేసి 
విశేష శ్రేయస్సుకు పాత్రులవడమే కాక దక్షిణాది మఠానికి వ్యాసరాయల మఠంగ పేరును సార్థకం 
చేశారు. 


ఉత్తరాది మఠ శిష్యులైన గృహస్థులు కొందరు కాలక్రమంలో కర్ణాటకలోని అనేక 
సంస్థానములందు దివాన్లుగానూ మొదలైన అనేక పెద్దపెద్ద పదవులలోవుండి తమ 
మతాభిమానంతో తమ చేతిక్రింద ఉన్న అనేకమంది బ్రాహ్మణులను బలవంతంగానో, బెదిరించో, 
జీవితాశలు చూపో ఉత్తరాది మఠానికి శిష్యులనుగ చేస్తూ రావడంవలన ఆ మఠ శిష్య సంపత్తు 
నాలుగు దిక్కులందు క్రమంగ విస్తరిస్తూండటంచేత ఆ మఠానికి ధన, కనక, శిష్య బృందముల 
అభివృద్ధి విశేషంగ లభించి బలపడింది. 

శ్రీవ్యాసరాయలు ఉత్తర హిందుస్థానంలో పర్యటిస్తూ సద్ధర్మ, స్వమత ప్రచారం సాగిస్తూ 
జయశీలురయ్యారు. తమ శిష్యపరివారాన్ని పెంచుకున్నారు. బెంగాలు రాష్ట్రంలో చాలా ప్రచారంలో 
ఉన్న శ్రీకృష్ణ చైతన్య మఠం (ద్వైత ధర్మం) శ్రీవ్యాసతీర్ధ యోగీశ్వరులవలన చాలా బలపడింది. 
విస్తరిల్లింది. శ్రీవ్యాసతీర్భులు ఉత్తరదేశయాత్ర పూర్తిగావించుకుని సర్వత్ర దిగ్విజయం 
సాధించుకుని దక్షిణదేశానికి తిరిగి పయనిస్తూ ఉత్తర భారతంలో కాశీలాగే దక్షిణభారతంలో 
కాంచీపురం మహావేదాంత విద్యానిలయమని, గొప్పపండితుల నిలయమని వారితో 
తలపడడానికి అక్కడికి విజయం చేశారు. అయతే ఆక్కడి పండితులు వారి విద్యాదుర్మదంచేత 
గర్వించినవారై ఆ యతీశ్వరులకు తగిన స్వాగత సత్కారాలు అందివ్వలేదు. ఆ కారణంచేత 
శ్రీవ్యాసతీర్థులు తామే ఒక వేదాంత సభను ఏర్పాటుచేసి ఆ పండితమ్మన్యుల నెల్లరను ఆహ్వానించి 
వాదానికి దిగగా వారి నందరిని శ్రీవ్యాసతీర్థుల శిష్యులే చిత్తుగ ఓడించారు. అయినా యతీశ్వరులు 
వారినందరిని ఉచితరీతిన సత్మరించి పంపించారు. దానితో ఆ పండితులందరు స్వామి 
విద్యాప్రాభవానికి మహౌదార్యానికి, తపస్సాధితమైన దివ్యతేజస్సుకి ఆకర్షితులై పాదా 
క్రాంతులయ్యారు. ఆపైన వ్యాసతీర్థులు విష్ణుకంచినుండి శివకంచికి చేరుకుని అక్కడివారుకూడా 
తగిన మర్యాద జరుపకపోవడమే కాక ధనాశాపీడితుడైన ఒక రాక్షస ప్రవృత్తికల పరిచారకునిచే 
విషప్రయోగం చేయించారు. దానిని తమ మూలావతారులైన ప్రహాదరాజులు, నరహరి 
పరమానుగ్రహంచేత, వాయ్వావిష్ట శేషాంశ సంభూతులు కావడంచేత ఆ క్షుద్ర విషాన్ని 
నిరపాయంగ జీర్ణించుకున్నారు. 


ఈవిధంగ శ్రీవ్యాసతీర్థులు ఉత్తర, దక్షిణ భారతాలలో దిగ్విజయ యాత్ర పూర్తి 
గావించుకుని, అనేకమంది మంచి శిష్యులను సంపాదించుకుని సుప్రఖ్యాతులై తమ గురువులైన 
శ్రీపాదరాయలను సందర్శించాలనే కోరికతో ముళబాగిలు చేరుకున్నారు. వయోవృద్దులు, 
తపోవృద్దులు, సన్యాసవృద్దులు, మహర్షులునైన గురువర్యులను చూసి పులకాంకితులై 
అడుగడుగు దండాలిడుతూ వచ్చి యతీశ్వరుల పాదపద్మములమీద తలపెట్టి మహానందంతో 
బాష్పాంబుధారలతో వారి దివ్యమైన, పవిత్రమైన పాదాలకు అభిషేకం చేసి కృతార్థులయ్యారు. 
శ్రీపాదరాయలు కూడా తమ శిష్యుని చాలా కాలం తరువాత చూసినవారవడంచేత వారిని 
లేవదీసి గాఢాలింగనం చేసుకుని పితృ వాత్సల్యంతో పరవశులై “నాయనా ! జిడ్నా! సర్వ దేశ 
దిగ్విజయం చేసి వచ్చావా? శ్రీహరి, వాయు, గురువుల అనుగ్రహానికి నీవు పాత్రుడవయ్యావని 
నీ ముఖ తేజస్సే చెబుతోంది. నీలాంటి అసామాన్య శిష్యుణ్ణి పొందినందుకు నేను ధన్యుజ్ణయ్యాను.” 
అని నోరార పొగిడి కీర్తించారు. “నీ వల్ల మధ్వ బృందానికే విశేష ఖ్యాతి లభించిందిని 
శ్లాఘించారు. 

శ్రీవ్యాసరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని విరూపాక్షరాయలు పరిపాలిస్తున్నాడు. 
ఆతని సామంతుడైన సాళువ నరసింహరాయలు విరూపాక్ష రాయలను తొలగించి సింహాసన 
మాక్రమించాడు. అతడు తన మహా విద్యా గురువుగ శ్రీవ్యాసరాయలను స్వీకరించి వారి 
ఆజ్ఞానుసారం నడుచుకునేవాడు. స్వర్ణంలోని దేవతలు దేవేంద్రుణ్ణి భయభక్తులతో పూజించునట్లు 
గొప్ప గౌరవంతో ఆదర పూర్వకంగ నిత్యం చేతులు కట్టుకుని సమస్తమైన వైదిక, లౌకిక 
మహత్మార్యముల ఆచరణకు అనుమతిపొంది నడుచుకునేవాడు. 


వ్యాసరాయలు రచించిన వ్యాసత్రయాన్ని అభ్యసించనిదే ద్వైతమత పండితుడు కానేరడు. 

శ్రీమదానంద తీర్థులు (మధ్వాచార్యులు) శ్రీమట్టీ కాచార్యులు (జయతీర్ధలు) 
శ్రీమచ్చంద్రికాచార్యులు (వ్యాసతీర్భులు, ఈ మునీశ్వర త్రయాన్ని నిత్యం స్మరించనివాడు 
మధ్వమతంలో సాధారణంగ ఉండడు. భగవాన్‌ శ్రీ పరశురామునివలె ఈ ముగ్గురు 
మహానుభావులు శాపాదపి - శరాదపి అన్నట్లుగ వేదాంత సామ్రాజ్యాధిపత్యంతో పాటు లౌకికంగ 
విజయనగర సామ్రాజ్యాన్ని నరసింహరాయల కాలంనుండి అచ్యుతరాయల కాలంవరకు 
సుమారు అర్థ శతాబ్ది కాలం ఉభయ సామ్రాజ్యముల సంరక్షకులై సామ్రాజ్య దేవతా స్వరూపులని 
సమస్త ప్రజావళిచేత పొగడ్త లందుకున్నారు. అయినా వీరు నిగర్వులై : 

“బంద కిరుతి యెల్ల శ్రీకృష్ణ నిన్నదయ్య ! 

మంద మానవనగిదు అళవడువుదేనయ్య ! 


ఆనంద తీర్చర మఠ వొందిద్ద కారణా 

నంద వాదితు మనకె సందేహ వడగితు 
ఇందుధరాది సురరొంద్య శ్రీకృష్ణ ముకుంద! 
- అని కృష్ణునికే సమర్పించారు. 

ఈ పరమ భక్తునికి రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణుల విగ్రహం లభించడం చరిత్ర 
చిత్రంగ, తెలుసుకోడానికి చాలా ఆసక్తిగ ఉంటుంది. వ్యాస రాయలు ఒకసారి తమ గురువులతో 
పండలీపురం శ్రీహరిని దర్శించుకోడానికి వెళ్ళినప్పుడు స్వప్నంలో కనబడిన విధంగ భీమానదిలో 
ప్రాచీనమైన ఒక పెట్టె లభించింది. అందులో ఉన్న శ్రీరంగనాధుని విగ్రహాన్ని శ్రీపాదరాయలు 
స్వీకరించారు. రుక్మిణీ సత్యభామా సమేత కృష్ణ విగ్రహాన్ని తమ ప్రియ శిష్యుడైన వ్యాసరాయల 
కిచ్చారు. వ్యాసరాయలు పరమానందంతో రెండు సాలిగ్రామాలు తీసుకుని తాళంవేస్తూ నాట్యం 
చేసారు. ఆ నిస్సీమ, నిర్వ్యాజ భక్తికి లొంగి ఆ కృష్ణ ప్రతిమకూడా నాట్యంచేయడం ప్రారంభించింది. 
ఆ అద్భుతాన్ని చూసిన అక్కడికి చేరిన జనం ఆనందపరవశులై నాట్యం చేశారు. ఈ విషయాన్ని 
శిష్యులు శ్రీపాదరాయల వారికి తెలిపారు. అది సత్యమని నిరూపించడానికి సాధారణంగ 
ఎడంపాదంమీద నిలబడి దాన్ని ఆనుకుని కుడిపాదం ఉండేలా చెక్కడం శిల్పశాస్త సమ్మతం. 
కాని దానికి విరుద్ధంగ దక్షిణపాదం మీద నిలబడి వామపాదాన్ని ఆనించడం శాస్త్రవిరుద్ధం. 
కాని ఆ రీతిగ నిలబడిన శ్రీకృష్ణుడు ఆ మఠంలో పట్టాభిషిక్తుడై ఉన్నాడు. భక్తులతో భగవంతుడు 
ఆడని ఆటలు ఏముంటాయి కనక. మాటాడని విషయాలేమైనా ఉంటాయి కనకనా! అది 
అనుభవించే వారిదే ఆనందం. అది అందరికి లభిస్తుందా? లభించడం సాధ్యమౌతుందా? 

వ్యాసరాయలకు విష్ణుతీర్థులు ప్రియశిష్యులుగ ఉండేవారు. గురుశిష్యులిద్దరు 
విజయనగరంలో ఉండగా వారి సహాయాన్ని కోరి సురేంద్రతీర్థులు విజయనగరం వేంచేసారు. 
విద్యాధితీర్భుల అనంతరం ఉత్తరాది, దక్షిణాది మఠాలేర్పడ్డాయని తెలుసుకున్నాంకదా! 
శ్రీరాజేంద్రతీర్థులు దక్షిణాదిమరానికి, శ్రీకవీంద్రతీర్థులు ఉత్తరాదిమరానికి ప్రారంభకులయ్యారు. 
దక్షిణాదిమఠంలో శ్రీరాజేంద్ర జయధ్వజ, పురుషోత్తమ, బ్రహ్మణ్య వ్యాసతీర్థుల వంటి సుప్రసిద్దులు 
కీర్షిమంతులయ్యారు. ఉత్తరాదిమఠంలో అలాంటి సుప్రసిద్దులు లేని కారణంతో ఉత్తరాదిమఠం 
గానే మిగిలిపోయింది. కవీంద్రతీర్థుల ప్రశిష్యులు శ్రీరామచంద్రతీర్థులు, వారి శిష్యులు విబుధేంద్ర 
తీర్థులు, వారి శిష్యులు జీతామిత్రులు, వారి శిష్యులు రఘునందతీర్థులు. ఈ రఘునందతీర్భులు 
ఉత్తరాదిమఠం నుంచి మూలరామదేవుని సంపాదించారు. ఉత్తరాదిమఠానికి చెందిన 
శ్రీసురేంద్రతీర్థులు రఘునందతీర్భుల శిష్యులు. వారు తమ మఠానికి తగిన ఉత్తరాధికారి 


లేనందున విష్ణుతీర్థులను తమకు అనుగ్రహించ వలసినదిగ కోరారు. వ్యాసరాయల మనసుకు 
ఆ కోరిక క్లేశాన్ని కలిగించినా విశాల హృదయంతో వారి కోరికను మన్నించి విష్ణుతీర్థులను 


వారికి అప్పగించారు. 


1519లో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ కాలమే విజయనగర 
సామ్రాజ్యానికి మహోన్నత అమృత సమయం. కన్నడ, ఆంధ్ర వాజ్ఞ్యయాలు గొప్ప అభ్యుదయాన్ని 
చవిచూసిన కాలమది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే పురందరదాసులు, కనకదాసులు వంటి 
హరిదాసులు, కన్నడభారత కవిరాజైన కుమారవ్యాసుడు, తిప్పణాచార్యుడు రాజాస్థానం 
అలంకరించారు. వ్యాసతీర్థ, పురందరదాస, కనకదాస ఈ త్రికూటం గంగ, యమున, సరస్వతి 
నదుల త్రివేణి సంగమంలా పరిశోభించిన కాలమది. అప్పుడప్పుడు దేశదేశాలనుంచి పండితులు 
వచ్చి సర్వజ్ఞులైన వ్యాసతీర్భుల సందర్శనం చేసుకుని, వారి సన్నిధిలో తమ విద్వత్తును 
పరీక్షించుకుని సన్మానితులై వెళుతూండేవారు. శ్రీకృష్ణదేవరాయలు వ్యాసరాయలను బంగారు 
సింహాసనంపై కూర్చుండబెట్టి నవరత్నాభిషేకం చేసి, సర్వజ్ఞ బిరుదు ప్రదానం చేశాడు. 

శ్రీవ్యాసరాయలు తమ జీవిత కాలంలో అధికంగ ముఖ్య ప్రాణదేవుని ప్రతిష్టలు, గుడి, 
గోపురాలను కట్టించారు. సంస్కృృతభాషలోనున్న శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవచించిన 
18 అధ్యాయాల గీతా గ్రంథ సారాన్ని సంగ్రహంగ తొమ్మిది శ్లోకాలు, తొమ్మిది పదాలు మొత్తం 
18 నుడులుగ కన్నడ భగవద్గీతను నిత్యోపాస్యుడైన శ్రీకృష్ణునకు అంకితంగ వ్రాసి సమస్త మధ్వ 
సమాజానికి నిత్య పఠన యోగ్యంగ, రాగ, తాళ, ప్రాస బద్ధంగ రచించడం వారు మధ్వమతానికి 
చేసిన మరువలేని మహోపకారం. శ్రీవ్యాసరాయలు 92 సంవత్సరాల సుదీర్భకాలం జీవించి 
70 సంవత్సరాల కాలంకంటె అధికంగ వేదాంత సామ్రాజ్యమైన మహామఠాధిపత్యాన్ని, 
60 సంవత్సరాలు లౌకికంగ విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మోహంతో సంరక్షించి దేవతల, 
మానవుల ప్రశంసలనంది 1461 ఫాల్గుణ బహుళ చతుర్ధి అనగా క్రీశ. 8-3-1539లో 
మహావైకుంఠయాత్ర గావించారు. ప్రపంచ చరిత్రలోనే వీరు సుదీర్హ కాలం ఉభయ వైదిక, లౌకిక 
మహాసామ్రాజ్యాలను గంగ, యమున నదుల అఖండ ప్రవాహంగ ఎప్పుడూ ఎక్కడా ఏకొంచెం 
లోపం లేకుండా పరిపాలించి అభివృద్ధిపరచి అఖండ కీర్షిమంతులయ్యారు. 


a) 





దచాచదిరాజులు 


కామధేను యథా పూర్వం సర్వాభీష్ట ఫలప్రదా 

తథా కలౌ వాదిరాజుః శ్రీపాదో£౭_భీష్టః సతాం ॥ 

తపో విద్యా విరక్వాది సద్గుణౌఘాకరానహం 

వాదిరాజ గురూన్వందే హయగ్రీవ దయాశ్రయాన్‌ ॥ 

పరశురామునిచే నిర్మింపబడిన సప్తక్షేత్రములలో “కుంభాసి” అనే క్షేత్రం చాలా 

ప్రసిద్ధమైనది. దీన్ని గౌతమ క్షేత్రం అనికూడా అంటారు.అంతేకాక ఈ ప్రదేశం పూర్వం 
మధువనమనికూడా పిలువబడుతూండేది. భీమసేనుడు కుంభాసురుణ్ణి ఇక్కడ సంహరించడం 
చేత ఈ క్షేత్రానికి “కుంభాసి” అని పేరు వచ్చింది. ఇక్కడ గౌతమ మహర్షి అర్చించిన హరిహర 
దేవస్థానం, గణపతి వెలసిన గజగిరి అనే కొండ, అనేక పవిత్ర తీర్థాలు ఉన్నాయి. కుంభాసికి 
తూర్పున “హూవినకెరె” అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో సామాన్యకుటుంజీకుడైన రామా 
చార్యులనే సామ శాఖీయుడైన తుళు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సరస్వతి. 
ఆ దంపతులకి చాలకాలం సంతానం కలుగలేదు. కుంభాసిలో ఉన్న వరాహదేవుణ్ణి 
ఆరాధించారు. కొన్నాళ్ళకి ఆ దైవం రామాచార్యులుకి స్వప్నంలో కనబడి “నువ్వు ఇక్కడ ఉన్న 
సోదె మఠం శ్రీవాగీశతీర్ణులను సేవించి మంత్రాక్షతలు తీసుకో. నీకు సంతానం కలుగుతుంది” 
అని చెప్పాడు. 


వెంటనే రామాచార్యులు వాగీశతీర్థులను చేరి భక్తితో సేవించాడు. వాగీశతీర్థులు ఒక 
షరతు విధించారు. వారికి పుట్టిన తొలిబిడ్డను మఠానికి అర్పించాలన్నారు. ఆ కోరిక 
ఆ దంపతులకు చాలా కష్టమనిపించింది. ఆలోచనలో పడిన ఆ దంపతులతో వాగీశులు 
“ఎందుకాలోచిస్తారు? ఒకపని చెయ్యండి. బిడ్డ ఇంటిలో పుడితే మీరే పెంచుకోండి. బయట 
జన్మిస్తే మఠానికి ఇవ్వండి” అని షరతు సడలించారు. దానికి రామాచార్యులు అంగీకరించి 
భార్య గర్భం ధరించి ప్రసవ కాలం సమీపిస్తూండగా ఇంటినుంచి బయటకు వెళ్ళకుండా భార్యను 
కట్టుదిట్టంచేసి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే : 
“నరచిత్త వెంబుదు లవలేశ నడియదు 
హరి చిత్త సత్యవు హరి చిత్త నిజవు !!” 


ఒకరోజున అనుకోకుండగ ఇంటివెనుక చేలోకి ఆవు ఒకటి పడి ఎదిగిన పైరు 
మేసేస్తోంది. రామాచార్యులు ఇంటిలో లేరు. ఇంటివెనుకే కదా అని సరస్వతి ఆవుని తోలడానికి 
బయటకు వెళ్ళడం ఆ బయటే పండంటి మగపిల్లవాణ్ణి ప్రసవించడం జరిగిపోయింది. 
రామాచార్యులు తమ అసమర్థతను, వాగీశుల వాక్సుద్ధిని స్మరించుకుని స్వామికి జరిగినదంతా 
నివేదించాడు. శ్రీవారు చిరునవ్వు నవ్వుతూ “ఈ బిడ్డని ఉపనయనం వరకు మీరే పెంచండి. 
ఆ తరువాతే మాకు అప్పగించండి” అన్నారు. ఆమాట విన్న ఆ దంపతుల సంతోషానికి మేరలేదు. 

పిల్లవానికి వరాహదేవుని పేరు పెట్టుకుని పెంచుతున్నారు. సరస్వతి బిడ్డను ప్రసవించిన 
గద్దె నేటికీ “గౌరీ గద్దె” అనే పేరుతో పవిత్రస్థలంగ భక్తులు దర్శిస్తూంటారు. వరాహమూర్తికి 
సకాలంలో ఉపనయనం చేసి అనుకున్న ప్రకారం వాగీశతీర్థుల కప్పగించారు. శ్రీవారి అనుగ్రహ 
ప్రభావంతో సరస్వతి మరొక మగబిడ్డను ప్రసవించింది. వాగీశతీర్థులు వరాహమూర్తికి సన్యాసదీక్ష 
నిచ్చి “వాదిరాజ” అని పేరు పెట్టారు. వాదిరాజ సకలశాస్త్ర పారంగతులయ్యారు. అనంతరం 
ఆసేతు హిమాచల పర్యంతం సంచారంచేసి ఆక్కడక్కడున్న పాండిత్య దుర్మదాంధులను ఓడించి 
అంతులేని ఖ్యాతి నార్జించారు. వీరిని ఎదురొడ్డి గెలిచే సామర్థ్యం ఎవరికీ లేకుండేది. ఎంతటి 
పండితులైనా వారికి శరణాగతులు కావలసినదే. భవిష్యత్తు గ్రహించేలాగుంది, వాగీశులు వీరికి 
“వాదిరాజ” అని పేరు పెట్టారు. అంతేకాక వారు గురువులందరిలో శ్రేష్టులైన కారణంచేత 
“గురురాజ” అని కూడా పిలువబడేవారు. విజయనగర రాజు వెంకటపతిరాయలు తన 
పరిపాలనాకాలంలో వీరి విద్వత్తుకు మెచ్చి “ప్రసంగాభరణతీర్థ” అని బిరుదునిచ్చి విశేషంగ 


సన్మానించాడు. 


వాదిరాజులు చూపిన మహాత్మ్యములు అనేకం. ఒకసారి వాదిరాజులు అహోబిల క్షేత్రం 
సందర్శించారు. అప్పుడు అక్కడ శ్రీనరసింహ దేవుని పూజారుల ఇళ్ళల్లో రెండు శాఖలుగ నైవేద్య 
సంబంధమైన కార్యకలాపం నడుస్తోంది. మొదట మా నైవేద్యం సాగాలని ఒకరు, కాదు మాదని 
మరొకరు వివాదపడ్డారు. చివరకు న్యాయంకోసం వాదిరాజుల వారి దగ్గరకు చేరారు. అప్పుడు 
స్వామి న్యాయాన్యాయాలను విచారింది తీర్పు చెప్పారు. ఇది రెండవ వారికి కోపకారణమై 
వంటవానిని లోబరచుకుని స్వామివారి ఆహారంలో విషం కలిపించారు. వాదిరాజులు 
హయగ్రీవునికి నైవేద్యం చేసి ఇక ఆరగించే సమయంలో ఈ విషయం బయటకు పొక్కింది. 
స్వామివారి దృష్టికీ చేరింది. విషం కలిసిన ఆ ఆహారం స్వీకరించవద్దని శిష్యులు స్వామిని 
బ్రతిమాలారు. వాదిరాజులు ఆ శిష్యులకోరికను మన్నించలేదు “పరమాత్మునికి పాము విషంకూడా 
పరమాన్నమే అవుతుంది. ఆయనకు నైవేద్యమిడిన ఆహారం మనమెందుకు స్వీకరించకూడదు?” 


అని ఆ నైవేద్యాన్నే స్వీకరించారు. భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహం కలిగిన 
ఆ మహనీయునికి ఆ విషం జీర్ణమైపోయింది. దీనితో ప్రతివాదులైన వారందరు స్వామి పాదాలపై 
పడి క్షమాభిక్ష కోరుకున్నారు. విశాల హృదయులైన స్వామి, వారిని క్షమించారు. 

క్షోభకాలదలి సంచరిసుతిరె ముందె 

అహోబిలది నైవేద్యదా కలహదీ ॥ 

క్షోభ గరమిశ్రితాన్నవ నుండు అరగిసిదె 

శ్రీభారతీరమణనంతె హరి కరుణదల్లి 

సంతైసు తవ దాస నెందెన్నను ॥ - తిమ్మణ్యదాసరు 

గరమిశ్రిత నరహరి నైవేద్యవ 

అరితు పేళె ఉండరగిసుకొండె 


వాదిరాజ వాదిరాజ ప్రతివాది గజేంద్ర ॥ - జగన్నాధ దాసులు 


ద్వాపరయుగంలో భిష్మకుడు తన కుమార్తెను రుక్కిణిని కృష్ణునికిచ్చి వివాహంచేయాలని 
నిశ్చయించినా వానికొడుకు రుక్కి అడ్డుపడి శిశుపాలునికిచ్చి చేస్తానన్నాడు. అపుడు రుక్తిణి 
తమ పురోహితుని పిలిచి కృష్ణునికి లేఖద్వారా సందేశం పంపించింది. అలా వెళ్ళిన 
ఆ పురోహితుడు తానే అని వాదిరాజులు చెప్పుకున్నారు. ఈ విషయం ఆయన రచించిన 
“రుక్షిణీశ విజయం”లో ఆయన చెప్పుకున్నారు. 


ఒకసారి వాదిరాజులు దేవతార్చన చేసుకుంటున్న సమయంలో ఒక పెద్దపాము ఎలుకను 
పట్టుకోడానికి దాని వెనుకనే ఆ మందిరంలోనికి ప్రవేశించింది. ఎలుక భయంతో స్వామి 
పీఠంక్రిందకు చేరి నక్కింది. అపుడు స్వామి పాముకు పాలు ఆహారంగ పెట్టి ఆ పాముని బయటకు 
పంపించేశారు. ఎలుకకి ప్రాణదానం చేశారు : 
ఎల రుణి భయ కంజిలి నిమ్మావన 
కెళగిరె కండద నుళుహిద కరుణీ 
వాదిరాజ వాదిరాజ ప్రతివాదిగజేంద్ర ॥ - జగన్నాధదాసులు 
వాదిరాజుల ఇలాంటి మహాత్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. బ్రహ్మాదులైన శతాధిక 
దేవతాగణంలో వీరు 98వ 'లాతవ్య' అను పేరుగల దేవతాంశ అని చెబుతారు. వాదిరాజులు 
ఒక లింగాయత్‌ రాజునుండి ఇప్పటి సోదె గ్రామాన్ని, ఒక ముత్యాల సింహాసనాన్ని, ముత్యాల 
కిరీటాన్ని, బంగారు పాదుకలను, ఛత్ర, చామరాలను, ఇంకా 18 బిరుదుల్చి, బసవని గంటను 


పొందారు. అంతేకాక ఆ గ్రామంలో చక్కని దేవాలయాన్ని, తాము ఉండటానకి స్థిరమైన మఠాన్ని 
నిర్మించుకున్నారు. ఆ ఆలయంలో బదరికాశ్రమంనుంచి తెచ్చిన శ్రీ త్రివిక్రమ దేవుణ్ణి 
ప్రతిష్టించారు. ఈ దేవుడికి ఫాల్గుణ శుద్ధ నవమినుండి పౌర్ణమి వరకు ఉత్సవం, రధోత్సవం 
జరుగుతుంది. 

వాదిరాజులు రచించిన గ్రంథాలన్నీ మనకు లభించకపోవడం మన దురదృష్టం. ఇక 
లభించినవి ఏమిటంటే : 


1 సుధా టిప్పణి 2 సరస భారతీ విలాసం 
౩ గుర్వర్ధ దీపికా 4 భూగోళ వివరణ 

5 యుక్తి మల్లికా 6 పాషండ మత ఖండనం 
7 రక్షిణీశ విజయం 8 తత్వ ప్రకాశికా టిప్పణి 
9 లాక్షాభరణం 10 భగవద్గీతా టిప్పణి 

11 అనేక స్తోత్రాలు 12 తాత్పర్య నిర్ణయ టీకా 
13 ఏకాదశీ నిర్ణయం 14 తంత్రసార టీకా 


15 ఉపన్యాస రత్నమాలా 
ఇంతేకాక 'హయవదన' అంకితనామంతో కన్నడంలో ఎన్నో కీర్తనలు రచించి 
కన్నడిగులకు మహోపకారం చేశారు. సంస్కృతగ్రంథాలను ప్రాకృత భాష (కన్నడంలో 
వ్రాయకూడదని భావించే నాటికాలాన్ని ధిక్కరించి శ్రీమధ్యాచార్య విరచిత 'తాత్పర్యనిర్ణయానన్ని 
కన్నడంలోనికి అనువదించారు. దానితోపాటు ఇదిగో వీనిని కన్నడంలో రచించారు.: 
1 వైకుంఠ వర్ణన 2 భ్రమరగీత _ 3 గుండ క్రియలు 
4 లక్ష్మీ శోభన రస్వప్పగద్య _ 6 మాధ్వ సువాలి 
ఈ మహానుభావులు తమ జీవనకాలంలోనే సోదె గ్రామంలో తమకోసం ఒక బృందావనం 
నిర్మించి ఉంచుకున్నారు. శాలివాహన శకం 1522 శార్వరి సంవత్సర ఫాల్గుణ శుద్ధ నవమి 
శ్రీ త్రివిక్రమ దేవుల రధోత్సవం సాగుతూండగా దేవేంద్రుడు వీరిని తీసుకుని రమ్మని విమానం 
పంపేడు. అపుడు శ్రీవారు ఆ దేవదూతలకు అవబృధమయ్యేవరకు చేరువలోని అశ్వత్థ వృక్షంపైన 
ఉండమని చెప్పి ఉత్సవం పూర్తిచేసి ఫాల్గుణ బహుళ విదియనాడు భక్తులందరికి ఫల, 
మంత్రాక్షతల నిచ్చి తాము నిర్మించుకున్న బృందావనంలో జపంచేస్తూ కూర్చున్నారు. తదియ 
బుధవారం స్వామి నోటినుండి నారాయణ స్మరణ నిలిచిపోగానే వారి ఆదేశం ప్రకారం 
బృందావనం మూత మూయబడింది. ఇంతలో ఆకాశంనుండి ఘంటానాదం వినిపించింది. 


జనం ఒక్కసారి ఉలిక్కిపడి పైకి చూశారు. స్వామి ఛత్ర, చామరాలను విడిచి విమానంలో 
కూర్చున్నారు. శ్రీవారి శిష్యులు వేదవేద్యతీర్థులు గురువుల వియోగం భరించలేక గట్టిగా 
ఏడవడంతో స్వామి తన స్వర్ణ పాదుకలను, కాషాయ పైవస్తాన్ని జారవిడిచి తాను ఒక అంశతో 
బృందావనంలో ఉంటానని సూచించారు. శిష్యులంతా ముక్త కంఠంతో స్తోత్రం చేస్తూండగా 
విమానం అందరూ చూస్తుండగా పైకి లేచి అంతర్భ్థానమయింది. ఈ విధంగ సశరీరంగ 
బృందావనంలో ప్రవేశించిన వారిలో వీరే ప్రధములు. వీరి తరువాత అలాంటి వారిని గురించి 
చెప్పాలంటే వారు మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామివారే! 


వాదిరాజులు బృందావనంలో ప్రవేశించిన రోజు తెలుసుకోడానికి ఇదిగో ఈ శ్లోకం 


సహకరిస్తోంది : 


స్వస్తిశ్రీ నృప శాలివాహశకే సాధాత్‌ 
సహస్రాత్‌ పరే ద్వావింశే శరదాం గతే 
ప్రభవతి శ్రీశార్వరీ వత్సరే మాసే ఫాల్లునికే 
సితేతర..... తృతీయావి ద్దినే 

స్వాతీ హర్షణ సంయుతే హరిపదం 
శ్రీవాదిరాజో గత: ॥ 


శ్రీవాదిరాజులు 120 సంవత్సరాలు సుదీర్హ కాలం జీవించినట్లు ఐతిహ్యం చెబుతోంది. 


అంతేకాక వారే : 


“వృద్ధ నాదెను, పల్గలెల్ల బిద్దు, 

కణ్డుగణు కాణదాదవు, 

ఎద్దు నింతరె జోలి బరువదె 

ఉద్ధరిసో హయవదనా ॥ - అని మొరపెట్టుకున్నారు. 


శ్రీవాదిరాజులు ఏడు పర్యాయాలు సంపూర్ణ భారత యాత్ర చేశారు. 


న్‌ 














తువెకుంఠరదాసులు 


నాటి మైసూరు సంస్థానంలో చెన్నకేశవస్వామి ప్రసిద్ధ దేవాలయ మున్న బేలూరు 
(హేలాపురి ఈ దాసుల నివాసస్థలం. వీరి సంతతి ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. వీరు 
రామానుజాచార్యుల మతానుసారులు అంటే శ్రీ వైష్ణవులు. 
రామానుజాచార్యర మతోద్దారకనె ఎన్న 
ప్రేమ దిందుళిహి కీర్తియను వడెదె 
స్వామి అచ్యుత విఠల కేశవన శ్రీపాద 
తామరసభృంగ వైకుంఠ దాసోత్తమనె 
నినిగల్ల దారిగళ వడవుదయ్యా !! 
అని వీరి సమకాలీనులే అయిన అచ్యుతవిఠలులు వీరిని స్తుతించారు. వీరి జన్మనామం 
కేశవయ్యంగార్‌. వీరి శ్రీమతి పేరు సౌమ్యనాయకి. బాల్యంలోనే వీరికి వైరాగ్యం వంటబట్టింది. 
బాల్యసహజమైన ఆటపాటల్లో పాల్గొనేవారు కాదు. అస్తమానూ దేవాలయంలో కూర్చుని 
ధ్యానమగ్సులవుతూండేవారు. కేశవస్వామికూడా వీరి భక్తికి మెచ్చి నీవు నా దాసుడవు కమ్మని 
ఆదేశించారు. ఆ రీతిగ అయ్యంగార్‌ స్వామి దాసులై త్రికాల సేవలు నియమం తప్పకుండగ 
చేస్తూ వచ్చారు. 
“భక్తైన తుష్టిమభ్యేతి విష్ణుర్నాన్యేన కేనచిత్‌” 
విష్ణువు భక్తిచేత ప్రీతుడయినట్లు మరే లీతిగాను ప్రీతుడుకాడు. భూవైకుంఠపతియైన 
కేశవస్వామి అయ్యంగార్‌కి స్వప్నంలో కనబడి “నీవు దాసుల పాదసేవను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు. 
ఇక్కడ ఉండడమే నీకు సర్వ తీర్థ క్షేత్రాలను దర్శించిన ఫలం కలుగుతుంది.” అని సెలవిచ్చాడు. 
రోగి కోరికకు వైద్యుని సూచనకు సరిపోయినట్లయింది. అయ్యంగార్‌ కోరికా అదే కావడంతో 
వారి సంతోషానికి హద్దులేకుండాపోయింది. అది మొదులుగా అయ్యంగార్‌ వైకుంఠపతి 
దాసుడనైతినని సంతోషంతో స్వామినామాన్నే అంకితనామంగ పెట్టుకుని పదాలను, పద్యాలను 
పాడటం మొదలుపెట్టారు. స్వామి కరుణతో వారికి దివ్యజ్ఞానోదయమయింది. ఈవిధంగ వీరు 
కీర్తనలను రచిస్తూ స్వామి సేవలో నిరతులవడంచేత జనంకూడా వీరిని 'వైకుంఠదాసు'లనే 
పిలువ సాగారు. క్రమంగ వీరి పేరుతోపాటు కీర్తీ పెరిగింది. స్వామి అనుగ్రహం పొందిన దాసులు 
అనేక లీలలను ప్రదర్శించారు. 


దాసుల ఇంటిలో ఒకసారి వైదికకార్యం వచ్చింది. బ్రాహ్మణులు ఎక్కడా దొరకలేదు. 
ఎలాగ అని ఆయన మధనపడుతున్న సమయంలో కేశవస్వామి స్వయంగ బ్రాహ్మణవేషంలో 
వచ్చారు. దాసులకేం తెలుస్తుంది పాపం ఆయన స్వామేనని! ఎవరో బాటసారిగ వచ్చిన 
బ్రాహ్మణుడే అనుకున్నారు. వైదిక కార్యమంతా సక్రమంగ ముగించారు. పారణ కార్యక్రమం 
ముగియగానే ఆ బ్రాహ్మణుడు అదృశ్యమై పోయాడు. ఒక్కసారిగ మాయమైపోయిన 
ఆ బ్రాహ్మణునికోసం అంతటా వెదికారు. కాని కనబడితేనా! బ్రాహ్మణుడు మాయమైపోయాడేమిటి 
అని దాసులు ఆశ్చర్య పోయారు. అపుడు వారికి తెలిసింది వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు 
కేశవస్వామేనని. తమ బాధ నర్ధంచేసుకుని తమ ఇంటికి బ్రాహ్మణార్ధం వచ్చారని. వెంటనే 
వారు స్వామిని ఈ విధంగ వేడుకున్నారు : 
రాగ-కల్యాణి అట-తాళ 

నీనే శ్రాద్ధక్కె బందవ దేవర దేవ 

నా నరియె ఎన్న గ్రహకి వైష్టవనాగి ॥ పల్లవి॥ 

జనన స్థితి లయకి కారణ కర్త 

నెనిసి వేదగళు హెగళుతిరె 

ఇనితు విడంబవ తోరి దాసన సలహి 

ఘపకృపె మాడిదె చెన్నకేశవరాయా ! 

గురుగళందది నీ శ్రీవైష్ణవనాగి 

శరణన పితృగళ శ్రాద్ధ వెంబువుదు 

సిరిదాయి తెన్న మారొందు కులవెల్ల 

పరమపద వాయు వైకుంఠ చన్నాగరాయ ! 

ఒకసారి దాసులు ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు ఒక మదగజం ఎదురుగా 

తనమీదకు రావడం తటస్థించింది. దాసులు కంగారు పడ్డారు. దగ్గరలో నున్న చెట్టు 
ఎక్కుదామనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఏనుగు చాలా దగ్గరకు వచ్చేసింది. వనుగు తనను 
తొక్కేసిందనుకున్నారు దాసులు. ఇక చేసేదిలేక తన ప్రభువు కేశవస్వామినే శరణు వేడుకున్నారు. 


రాగ-ముఖారి రుంపె-తాళ 
మదకరియ వదనక్కెకవళవాదె నల్లో 
మదనపిత ఉళుహదిరె గతియారు ఎనగె ॥పల్లవి॥ 


ఆదడేనాయ్తు నిన్నంఘహ్రైయను నంబిరలు 
నీ దయది ఎన్నొళగె ఈ రూపది 
మాధవనె గజనాగి బందొదగిదెయో 
ఏనునా ధన్య వైకుంఠపతియ చన్నాగరాయ ॥ 
ఈవిధంగ కీర్తన చేస్తూంటే భక్తపరాధీనుడైన ఆ పరమాత్ముడు ఎందుకు కాపాడడు? 
వెంటనే భగవంతుని మాయలాగ ఆ ఏనుగు తన తొండంతో పట్టుకున్న దాసులను ఒక 
చెట్టుకిందకు విసిరేసి తనదారిన తాను పోయింది. దాసులు స్వామి శరణాగత రక్షణను గానం 
చేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. 
మరొకసారి అచ్యుతదాసులనే పండితులు వీరితో మాత్సర్యం వహించి వాదానికి వచ్చారు. 
ఒక్క అరనిముషంకూడా గడవకుండానే ఆ వచ్చిన పండితునికి కళ్ళు కనబడడం మానేసాయి. 
నాలిక పొడారిపోయింది. మాట రావడంలేదు. భగవంతుని కటాక్షం కనుగొనే శక్తి 
ఎవరికుంటుంది? దానితో పండితులు దాసుల భక్తి మాహాత్మ్యం అర్థం చేసుకుని సాష్టాంగపడి 
అనుగ్రహించమని వేడుకున్నారు. దాసులుమాత్రం నిశ్చలంగా, నిర్మలంగా అలాగే కూర్చున్నారు. 
ముందు క్రుంగిపోనూ లేదు. తరువాత పొంగిపోనూ లేదు. తక్షణం స్వామిని ప్రార్థించి 
పండితులకు కళ్ళు, నాలుక పూర్వస్థితికి తెచ్చి అనుగ్రహించారు. ఇంకొకసారి కేశవస్వామి 
చంటిపాపగ దాసుల ఒడిలో ఆడుకుంటున్నారు. సరిగా అదే సమయంలో వాదిరాజులు అక్కడికి 
వేంచేసారు. “స్వామీ! ఏమటీ ఈ లీల?” అన్నారు. దానికి దాసులు: 
రాగ-కల్యాణి త్రిపుట-తాళ 
మగువు కాణయ్య - మాయద - మగువు కాణయ్యా 
సుగుణ వాదిరాజా - సకలా జగవ నుదర దొళంగిట్ట ॥పల్లవి॥ 
అని కీర్తించి వాదిరాజులను సంతోషపరిచారు. సంతసించిన వాదిరాజులు దాసులను: 
రాగ-కల్యాణి అట-తాళ 
“దాసోత్తమ నీనే - శ్రీవైకుంఠ - దాసోత్తమ నీనే” 
అనే పల్లవితో కీర్తించారు. ఈవిధంగ వైకుంఠదాసుల మహిమలు అసంఖ్యాకంగ 
కనబడుతున్నాయి. వారు అర్జునాంశ సంభూతులని చెబుతారు. వారిని కనకదాసులు : 


హరియింద కవచ కుండల కిరీటవ పడెదు 
ధరిసు చరిసువె నిన్న సుకృత వెంతో 
ధరెయొళారుంటు ఈ యుగది నరనల్లదె 
వరతొండ నహుదు ప్రతిరూపెందు తోరుతిదె ॥ 
- అని స్తుతించారు. 

ఈ ఆధారంగానే వీరి కాలం 1550 అని చెబుతారు. కొందరు వీరి కాలం 1780 
అనికూడా చెబుతూంటారు. వైకుంఠదాసులు కేశవస్వామినే నమ్ముకుని ఆ స్వామి పాదాలు 
విడువక సేవించి ఆ పాదాలచెంతనే పార్థివ దేహాన్ని విడిచిపెట్టారు. వీరికి మగ సంతానం 
లేదు. ఒక్కతే కుమార్తె. ఆమె సంతానమే దాసర వంశస్థులుగ బేలూరులో నేటికీ 
చెప్పుకుంటూంటారు. ఈ వైకుంఠదాసులే మరుచటి జన్మలో తిమ్మణ్ణదాసులుగ జన్మించి స్వామిని 
సేవించుకున్నారంటారు. వీరు వాదిరాజులకంటె వయసులో పెద్దవారను మాటకూడా ఒకటి 
ఉంది. దానికి వాదిరాజుల కీర్తననే చూపుతూంటారు : 


బంటనాగి బాగిల కాయ్వె హరియే 
వైకుంఠ దాసోత్తమ దాసర మనెయా ॥ - అని కీర్తించడం. 


గక 





పురందరదాసులు 





పురందరదాసులు 
41480-1564) 





మన్మనోభీష్ట వరదం - సర్వాభీష్ట ఫలప్రదం 

పురందర గురుం వందే - దాస శ్రేష్టం దయానిధిం 

పురందరః కల్పవృక్షః - విజయః కామధేనుకా 

చింతామణిశ్చ గోపాలః - తాపత్రయ నివారణః 

షోలాపూర్‌ జిల్లాలో పాండురంగ క్షేత్రంగ పేరొందిన పండరీపురానికి చేరువలో 

'పురందరగడ' అనే గ్రామం ఒకటి ఉంది. ప్రస్తుతం ఈ జిల్లా శుద్ధ మరాటీ జిల్లాగా 
చెప్పబడుతున్నప్పటికీ దాసులకాలం నాటికి ఇది అచ్చమైన కన్నడదేశమై మరుగున పడిన ప్రసిద్ధ 
విజయనగర సామ్రాజ్యంలో భాగమై ఉండేది. ఈ పురందరగడనే నేడు “సాసవాడ” అంటున్నారు. 
సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరదప్పనాయకరనే బ్రాహ్మణుడు ఉండేవారు. 
ఆయన వెండి, బంగారం, ముత్యాలు, రత్నాలు వ్యాపారం చేస్తూండేవారు. రత్నపరీక్షలో విశేష 
ఖ్యాతి నార్జించారాయన. వారి శ్రీమతి రాధాబాయి. వారికి చాలాకాలం సంతానం కలుగలేదు. 
అక్కడికీ పాండురంగణ్ణి భక్తితో సేవిస్తూనే ఉండేవారు. ఒకరోజున శంఖు, చక్ర పీతాంబరధారి 
యయిన లక్ష్మీవ్రారాయణుడు రాధాబాయికి కలలో కనిపించి “ఓ సాధ్వీ! నీ గర్భంలో పరమ 
భాగవతోత్తముడైన, బహు జ్ఞానవంతుడైన కుమారుడు జన్మిస్తున్నాడు.” అని చెప్పి 
అదృశ్యమయ్యాడు. వెంటనే రాధాబాయి భర్తకు ఈ విషయం చెప్పింది. ఇద్దరూ పరమానంద 
భరితులయ్యారు. 


వరదనామక భూసురున మడదియ బసురలి 

జనిసి, బందు మెరెద ధారుణియొళు 

దాసరాయా! పురందర దాసరాయా! - జగన్నాధదాసులు 

వరమిచ్చిన రీతిగానే అనతికాలంలోనే రాధాబాయి గర్భం దాల్చి పండంటి బిడ్డని 

ప్రసవించింది. నాయకర్‌ సంతోషంతో అనేకమందికి ధన, కనక, వస్తు వాహనాలను దానం 
చేశాడు. 'శ్రీనివాస' నామకరణ మహోత్సవం పన్నెండోరోజున ఘనంగ జరిపించారు. 
ఈ శ్రీనివాసనాయకరే భావికాలంలో మహావైరాగ్యనిధియైన, పరమ భాగవతోత్తముడైన 
పురందరదాసులుగ విఖ్యాతులయ్యారు. 


పురందరదాసుల గురించి ఒక ఐతిహ్యం చెబుతారు. ఒకానొక సమయంలో 

నారదమహర్షి ద్వారకానగరానికి వచ్చి శ్రీహరిని కీర్తించి మెప్పించగ నారాయణుడు నీకిష్టమైన 
వరం కోరుకోమన్నాడు. అపుడు నారదుడు అన్ని సమయాల్లోను నువ్వు నాతో సరస సల్లాపాలాడే 
వరం ప్రసాదించమన్నాడు. అపుడు స్వామి రాబోయే కలియుగంలో నీకోరిక తీరుస్తానని 
అభయంమిచ్చాడు. ఆ వరం ప్రకారం నారదుడు వరదప్ప నాయకర్‌కు పుత్రునిగ జన్మించాడు. 
దీనినే విజయదాసులు తమ కీర్తనలో: 

ద్వారకాపురదల్లి శ్రీకృష్ణ సభెయొళగె 

చారుమండితనాగి కుళతిరలు యదుపరీ 

వార ఓిలగదింద సుత్తలిహ గోపికా 

నారియర ఖేలదలి.... 

వారకాంతెయరు మదవేరి నృత్యవనాడె 

భోరెంబో వాద్యగళు మెరెవుతిరె దేవతతి 

దార రవధారెందు పొగళలా నభదింద 

నారదను ధరె గిళిదను..... 

బరుతలె వైకుంఠపురదరసర గెరగిదను 

కరగళనె ముగిదు కిన్నరి ధరిసి హరుషదలి 

స్వరవెత్తి రాగ మూవత్తెవడరింద 

పరిపరి పాడి పులకోత్సవదలీ 

ఎరడు కంగళ ధారి సురియె బాష్య్వోదకవు 

కొరళుబ్ది తొదలు నుడియింద మై స్మరణిరదె 

హరిహరి హరీయెందు హరిదాడుతిరువాగ 

సురరు శిరవను తూగలు.... 

అచ్యుతను పరమ భాగవతన భకుతిగె 

మెచ్చి బేడువదు వర వధిక వెందెనలాగ 

ముచ్చిద్ద కంగళను తెరెదు గీర్వాణముని 

యచ్చరికెయల్లి యేళుతా. .... 

అచ్చకన్నికె రమణ దీనజన మందార 

నిచ్చటెన్నయకూడ బిడదె లోల్యాడెనలు 


కలి హెచ్చిదా యుగదల్లి సల్లిసువె 

కీర్తిగళ బిచ్చి తోరిసువె నెందా 
వరపడెదు నారదను ఇరుతిరలు ఇత్తలూ 
బరలు కలిగె దొరెతనవు కాలాంతది 
గిరివరన కరుణదిందలి జనితరాదరు 
పురందరగడ వెంబొ నగరది 

బంద దురిత వినాశనా..... 


వాదిరాజులుకూడా నారదుడే పురందరదాసుగ జన్మించాడన్నారు : 


నారదావతార రెందు జగకె తోరి 
సిరి పురందర దాసర మనెయల్లి 
పరిపరి లీలెయమాడి బిడదె నిత్య 
అరితు అవర సాధనక సారధియాద 


కనకదాసులు : 


నారదర అంశ పురందర దాసరు 
తమ్మ కూసాద భృగుమునియల్లి 
తావొందు అంశదల్లి నిందు 
విజయదాసరందు హెసరు పడెవను 


ఈ ప్రకారంగ నారదాంశతో జన్మించిన శ్రీనివాసనాయకర్‌ పెద్దవాడై తండ్రితోకలిసి 
రాజాస్టానానికి వెళుతూ బంగారం వ్యాపారంలో సుప్రసిద్దుడై “నవకోటి నారాయణ” 
అనిపించుకున్నాడు. లక్షీదేవిని వివాహమాడి సంసారాసక్తుడుగ, శుద్ధ లోభిగ జీవనం 
గడుపుతున్నాడు. అట్టి శ్రీనివాసనాయకర్‌ ఒక పర్వదినం రోజున తుంగభద్రానదికి స్నానానికి 
వెళ్ళేడు. అక్కడ బ్రాహ్మణులు గుంపులు గుంపులుగ స్నానం చేసేవారికి సంకల్పం చెబుతూ 
దక్షిణలు స్వీకరిస్తున్నారు. దీన్ని చూసిన శ్రీనివాస నాయకర్‌ వీళ్ళకి ఒక్క పైసాకూడా ఇవ్వకూడదు 
అనుకుని దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో స్నానం చేసి వచ్చేశాడు. 

ఈవిధంగ కాంతా, కనకాలు రెండూ తన జీవనంగ భ్రమపడుతున్న అతని లోభత్వాన్ని 
పోగొట్టడానికి భగవంతుడు బ్రాహ్మణ వేషంలో యాచకునిగ అతని దగ్గరకు వచ్చాడు. 
దయచూపమని ఇంట్లో ప్రవేశిస్తున్న ఆ బ్రాహ్మణుణ్ణి నాయకర్‌ నిర్జ్దాక్షిణ్యంగ బయటకు 


గెంటివేశాడు. మరుచటి రోజూ వదలిపెట్టక ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చినా అలాగే గెంటేశాడు. 
అయినా ఆ బ్రాహ్మణవేషంలో ఉన్న పరమాత్ముడు అతని వెనకే ఆరు నెలలు అనుసరించాడు. 
నాయకర్‌ రావద్దని ఎన్ని తిట్టినా వెనక పడడం మానలేదు. ఒకసారి అతడు ఇంట లేకపోవడంతో 
అతని భార్యను వేడుకున్నాడు. ఆమె తనవద్ద ఏమీ ఉండదని, అంతా భర్తే చూసుకుంటాడని 
చెప్పినా ఆ బ్రాహ్మణుడు వినక నీదైనదేది ఉన్నా ఇమ్మని బలవంతం చేస్తాడు. అప్పుడు ఆమె 
రోజూ వస్తున్న అతనిపై జాలిపడి తన పుట్టింటివారు పెట్టిన ముక్కెరను అతనికి ఇస్తుంది. అది 
పట్టుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణుడు నాయకర్‌కు దాన్ని అమ్మబోతాడు. నాయకర్‌ అది తన భార్యదని 
అనుమానించి ఇది ఎక్కడిదని అడిగితే ఇలాంటిది ఇంకెక్కడా ఉండదా? అని దబాయిస్తాడు. 
నాయకర్‌ డబ్బులు రేపు తీసుకుని వెళ్ళు అని ఆ బ్రాహ్మణుణ్ణి పంపివేసి ఇంటికి వచ్చి భార్యను 
ఆ ముక్కెర ముక్కుకు లేకపోవడం చూసి నిలదీస్తాడు. ఆమె ఎక్కడో ఉందని చెప్పినా అతడు 
వినడు. దానితో నిజం చెబితే చంపేస్తాడనే భయంతో ఆమె విషం తాగి మరణిద్దామనుకుని 
విషమున్న ఆ భరిణి తెరవగా అందులో ఆమె ముక్కెర కనబడుతుంది. అది తెచ్చి ఇవ్వగానే 
అతడు మళ్ళీ దుకాణానికి వెళ్ళి బ్రాహ్మణుడిచ్చిన ముక్కెరకోసం వెదికితే అది కనబడదు. దానితో 
అంతా అర్ధమయి పోయింది నాయకర్‌కి ఆ వచ్చినవాడు భగవానుడేనని. ఆ పరమాత్ముని 
అనుగ్రహంతో నాయకర్‌ లోభత్వం పటాపంచలైపోయింది. అంతులేని వైరాగ్యం కలిగింది. దీన్నే 
విజయదాసులు అందంగ ఇలా చెప్పారు: 
రాగ-పూర్వి మట్ట-తాళ 

బేసరాదె భజిసిరో - పురందరదాస రాయన ॥ప॥ 

శ్రీశ నిమ్మ నుదాసీన - మాడదె పోషిసువ సంతోషదింద ॥అ.ప॥ 

పురందరగడ దవళెగె - హిరియ సావుకార నెనిసి 

పరిపరి సౌఖ్యగళ - సురియుత్తా ఇరుతిరలు 

నరహరి త్వరితందిం - బ్రాహ్మణ తానాగుత్తా 

కారుణ్యదివరుద్దరిస - లోసుగ మనెగె పోగుత్తా 

యజమాన కండు - హెరగి తన్నన్ను దబ్దిసిదరూ 

మరుదివస నింత - బారిబారిగూ సావుకారిన 

మోరేగ్దత్తీ మేరెయిల్లదె - ఆరు తింగళు బెన్ను బిళుత్తా 

నాయకరు ఈతన - దారి బిడతారెందు బైవుత్తా 

బేసత్తు ఎరడు హేరు - రొక్కాముందె సురివుత్తా 


ఇదరొళగె వందు అరసికో ఎనలు - హరినారాయణ బిట్టోద నగుతా ॥ 
హెత్తలా బాగిలకె హోగి - మత్తె ఆతని మడదిగాగి 
హత్తి బిద్దను విత్త తాయెనుత - తన మగని ముంజెం 
దత్యధికదిం బాయ తెరెయుత్తా - ఆ ప్రాణినుడిదళు 
విత్తణా ద్రవ్యవు తనగెనుతా - నిన మూగినాగిన 
ముత్తిన మూగతియ తారెనె - ఉత్తమళు తెగెదిత్తకు త్వరితా 
జోకెయిం మూగుతియ నొయ్యు - ఆకె గండన కణ్ణిగె తా 
హాకివను పాకియను కొడుయనుతా - అదు కండు ఇదు నమ్మాకెదెందు 
ఆత నుడియుత్తా సేవకను - ఇంథా దేకె ఇరబార దెన్నుత్రా 
నిజ పేళు ఎన్నలు - నాల్కునూరు పాకి కొడు 
ఎంద్లాకితిరిగి బారదె పోదా - తిరిగి బ్రాహ్మణ బారదిరలు 
కరెదు తన్న హెండతియ - బరియ నాసిక వన్నె కండను 
ఆభరణ వెల్లెనె మురిదుదెందు - పేళిదళు సుళ్ళన్ను 
తోరాదె ఇద్దరె అరివె నిన్న - జీవ వెందాను 
విషకొంబె నెందు కరది - బట్టల ధరిస లాక్షణ 
త్వరది నరహరి - అదరొళిత్తను 
హరుషదిందలి ఒడెవెవైదు - పురుషనా కైయల్లి కొడలు 
తరిసె తన్నల్లిద్ద ఒడవెయను - అదు కాణద ఇరె 
బెరగాగి మడదీయా కేళిదను - నిజ పేళు ఎన్నలు 
అరసి నుడిదళు కొట్ట సుద్దియను - అభిమాన కంజి 
అరెదు విషవా కుడివె నెన్నలు - సిరి రమణ కొట్టద్దు ఖరియా 
దేవరాయను తన్న మనదా - భావవన్ను తిళయ లోసుగ 
కేవల బ్రాహ్మణ నాగిద్ద - పరిపక్వ నమ గిన్నావ కాలక్కె 
ఆగ బేకెందా వైరాగ్య భాగ్యది - జీవిసికొండిప్పుదే చంద 
హీంగెనుత మనె ధన - కోవిద కరె దిత్తు హరుషది 
కావనయ్యన దాసనాద....... 
ఈవిధంగ పరమాత్మ అనుగ్రహంతో శ్రీనివాసనాయకర్‌ సంపదపైనున్న ప్రేమకన్న, 
భగవంతునిపై ప్రేమ మిన్నయని జ్ఞానోదయం పొందినవాడై పూర్ణ వైరాగ్యం పొందాడు. వెంటనే 


తన అష్టైశ్వర్యాలను బ్రాహ్మణులను పిలిచి దానం చేసి చేతితో తంబురా పట్టుకుని భార్యాసహితుడై 
పాదచారియె పర్యటనకు బయలుదేరాడు. ఏ శ్రీనివాసనాయకర్‌ కొద్దిరోజుల క్రితం ఒక్క పైస 
దక్షిణ ఇవ్వాల్సి వస్తుందని బ్రాహ్మణులకు దూరంగ నిర్జన ప్రదేశంలో స్నానంచేసి వచ్చాడో అతడే 
ఇప్పుడు తన సమస్త ఐశ్వర్యాన్ని బ్రాహ్మణులకి సంతోషంగా దానం చేసేశాడే ఇదేం సామాన్య 
విషయమా! పోనీ ఒకటి రెండు జన్మల పుణ్యాంశ చేతనైనా వస్తుందా? రాదు. సాక్షాత్తు 
దేవమునియెన నారదుని అంశతో అవతరించడంచేతనే ఇలాంటి దృఢమైన వైరాగ్యం కలగడానికి 
కారణమని చెప్పకతప్పదు. ఒక్కక్షణకాలంలో మహాలోభి గొప్ప దాసుడై పోయాడు. దీనినే వీరి 
శిష్యులు విజయదాసులు వర్ణించారు : 


పురందరగడ దొళగె జనిసి - నిరుత ధనవ గళిసలు 

పరమ పురుషను విప్రనందుది - తరవ నీడి యాచిసె 

పరమ నిర్గుణ మనవ నరితు - హరియు సూచనె మాడిద 
అరితు మనదల్లి జరిదు భవసుఖ - తరుణిసహ హెర ఘోంటధా 
గురు పురందర దసరే నిమ్మ - చరణ సరసిజ నంబిదె ॥ 


ఇపుడు శ్రీనివాసనాయకర్‌ దాసుడనవుదామని సిద్ధసంకల్పంతో తగిన గురువుకోసం 
వెదకడం ప్రారంభించారు. ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధులైన శ్రీవ్యాసరాయలు శ్రీకృష్ణ 
దేవరాయలచే గౌరవింపబడి విజయనగరంలోనే వేంచేసి యున్నారు. నాయకర్‌, భార్య ఆయన 
దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి, దంపతులిద్దరకు అంకితోపదేశం చేయమని ప్రాధేయపడ్డారు. అపుడు 
వ్యాసరాయలు సంతోషించి నాయకర్‌కు “పురందరవిఠల” అనీ, ఆయన భార్యకు “సతి 
పురందరవిఠల” అనీ అంకితనామాన్నిచ్చి మంత్రోపదేశం చేసి ముద్రాధారణాదులు చేయించారు. 
దీనినే జగన్నాధదాసులు చెబుతారు : 
మనె ధన వసన వాహన వస్తుగళెల్ల 
తృణకె బగెదె కృష్ణార్పణవెందు బుధరిగె 
వ్యాసరాయరింద భాసుర మంత్రోప 
దేశ గొండు రమేశన్న భజసదీ 
దాసరాయా! పురందర దాసరాయా! 
ఈరీతిగ నాయకర్‌ మొదట స్మార్తులైనప్పటికీ వ్యాసరాయలచే ముద్రాధారణ పొంది 
మధ్వులయ్యారని తెలుస్తోంది. పురందరదాసులు భగవదనుగ్రహాన్ని, గురువనుగ్రహాన్ని పొంది 
దివ్యజ్ఞాన సంపన్నులయ్యారు. వెంటనే వారి నోటినుండి పదములు, పద్యాలు బయల్పడసాగాయి. 


పదములు, పద్యాలు అంటే అవేమీ లొల్లాయి పదాలు కాదు. కేవలం ఉపనిషత్తుల సారభూతాలు. 
ఇంతటి జ్ఞానాన్ని పొందిన దాసులు తాము చేయవలసిన భావికార్యాన్ని గుర్తుంచుకుని 
పామరజనుల నుద్ధరించడంకోసం సకల తీర్థ, క్షేత్రాలను సందర్శించి విజయనగరం మొదలైన 
రాజాధిరాజుల సన్మానాలను, సతృతులను పొంది నాలుగులక్షల డబ్బయి అయిదువేల పదములు, 
సుళాదులు, ఉగాభోగములు రచించి కన్నడ భాషకు, వాజ్మయానికి మరింత పుష్టిని చేకూర్చారు. 
కర్ణాటక సాహిత్యానికి వీరు చేసినంత ఉపకారం ముందుగాని, వెనుకగాని ఏ కవులు, దాసులు 
చేసియుండలేదు. 


పురందరదాసుల కీర్తనలు చక్కగ ప్రాసబద్ధములై కదళీపాకంతో రుచి మంతములై, 
నీతి బోధాత్మకములై ఉంటాయి. అంతేకాదు అవన్నీ అనేకములైన శ్రుతి, స్ఫృతి సారములై 
వెలుగొందుతున్నాయని ఆ కారణంచేత దాసులనే పదానికి వీరే తగినవారని వారి గురువులైన 
వ్యాసరాయలు అభినందించారు. పురందరదాసులు తాము మాత్రమేకాక తమ సంతానమైన 
కొడుకులు నలుగురికీ అంకితోపదేశమిచ్చి మొత్తం కుటుంబమంతా దాసకూటమయంగా 
చేసేశారు. పురందరదాసుల పెద్దకుమారుడు వరద పురందరవిఠల, రెండవ కుమారుడు 
గురుపురందరదాస, మూడవ కుమారుడు అభినవ పురందరదాస, నాల్గవ కుమారుడు 
గురుమధ్వపతి. దాసుల సంతానం అందరూ కూడా సామాన్యులేం కాదు. దాసుల సమకాలీనులైన 
కనకదాసు వీరిని గూర్చి అంటారు: 
వ్యాసరే దాసరు - దాసరే వ్యాసరు 
వ్యాసరిగె మూరు జన్మ - దాసరిగి ఎరడు జన్మ 
వరదప్పనే సోమ - గురురాజ దినకరను 
అభినవ బృహస్పతి - గురు మధ్వపతి భృగువాగి 
మెరెవా వరదప్ప చంద్రాంశ - గురురాయ సూర్యాంశ 
అభినవ బృహస్పతి అంశ - గురు మధ్వపతి భృగు అంశ 
దీనివలన దాసులు రక్తాక్షి సంవత్సర పుష్య బహుళ అమావాస్య శనివారం నాడు 
విజయనగరంలో తమ దేహాన్ని విడిచి పెట్టారని తెలుస్తోంది. 


దాసుల పెద్దకుమారుడు “వరద పురందరవిఠలి”, రెండవ కుమారుడు “గురు 
పురందరదాసులు”, మూడవ కుమారుడు “అభినవ పురందరదాసులు”. వీరు ముగ్గురు 1550లోనే 
దాసుల జీవనకాలంలోనే మరణించారు. వీరు ముగ్గురూ విశిష్టమైన పలు కృతులు రచించినవారే 


అ 
అవడం విశేషం. 


వీరిలో అభినవులను గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. దాసులు 'కంపలి 
కమలాపురం'లో ఉండగా వారింటిలో తద్దినం వచ్చింది. దానికి నెయ్యి తీసుకు రమ్మని అభినవ 
(అప్పణ్ఞ్రను పంపించారట. ఆయనకు త్వరగా నెయ్యి లభించక పోవడంతో ఇల్లిల్లు తిరుగుతూ 
మధ్యాహ్నమైనా తిరిగి రాలేకపోయారు. దాసులు బ్రాహ్మణులను భోజనానికి కూర్చోబెట్టే 
సమయమయిపోయింది. నెయ్యికోసం వెళ్ళిన అభినవ తిరిగి రాలేదు. ఏం చెయ్యడమా అని 
అలోచిస్తున్న సమయంలో విఠలుడే అభినవ రూపంలో వచ్చి నేతిపాత్రను దాసుల చేతి 
కందిచ్చాడు. దాసులు ఆ నెయ్యి తెచ్చినది తమ కుమారుడే అనుకున్నారు. శాస్తోక్తంగ తద్దినం 
పూర్తయింది. అసలు కొడుకు అంతలో వచ్చాడు నేతి పాత్రతో. అప్పుడు తెలిసింది ఆ వచ్చినవాడు 
విఠలుడేనని 
ఎందప్పికొంబె ! రంగయ్యన ॥పల్ల! 
ఎందప్పికొంబెనో - ఎందు ముద్దాడువె 
ఎందిగె సవి మాతనాడి - నా దణివెనో అను పల్ల! 
అప్పణ్ణ భాగవత రూపవు తానాగి 
తుప్పద బిందిగి తంద ముకుందన 
పురందరదాసుల చివరి కొడుకు “గురుమధ్వపతి” పురందర విఠలుడు. ఈయనే 
తరువాతి జన్మలో విజయదాసులుగ జన్మించి 25 వేల కీర్తనలు రచించారు. మధ్వపతిని గూర్చి 
జరిగిన యథార్థ అంశం ఒకటి ప్రజలలో ఉంది : 
పురందరదాసులు ప్రతిరోజూ విఠలునికి నైవేద్యం పెట్టి వాయుదేవునికి నైవేద్యం 
పెట్టడానికి ఊరి వెలుపల ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళి వచ్చేవారు. ఒకరోజున 
అనారోగ్యంచేత చిన్నకొడుకును నైవేద్యం పెట్టిరమ్మని పంపించారు. మధ్వపతి నైవేద్యం 
పెట్టడానికి ఒక పాత్రలో సమస్త భక్ష్య పదార్థాలను ఉంచుకుని హనుమంతుని గుడికి వెళ్ళి 
దేవునిముందు పెట్టి తినమని వేడుకున్నాడు. హనుమంతుడు నోరు తెరవలేదు. 'నోరు తెలు” 
అన్నాడు మూతిదగ్గర పెట్టి. హనుమంతుడు నోరు తెరిస్తేగా? అయ్యో! తండ్రి చెప్పిన పని 
చెయ్యలేక పోయానే అని దిగులు పడ్డాడు. పరమ నిష్టతో, భక్తితో వదలి పెట్టకుండా కీర్తించగ 
హనుమంతుడు నోరు తెరిచాడు. మధ్వపతి అందించగా నైవేద్యం ఆనందంగా ఆరగించాడు. 
తండ్రి చెప్పిన పని చేయగలిగేననే తృప్తితో మధ్వపతి ఖాళీ పాత్రతో ఇంటికి తిరిగి వచ్చాడు. 
“నైవేద్య మేదిరా?” అని తండ్రి అడిగితే అమాయకంగ “హనుమంతుడు తిన్నాడు” అని చెప్పాడు. 
తండ్రి కొడుకు ఏదో ఆకలేసి తినేసి ఉంటాడనుకుని ఊరుకున్నాడు. ఇలా రెండోరోజు, 


మూడోరోజు యథాప్రకారంగ జరుగుతూనే ఉంది. నాలుగో రోజు కూడా మధ్వపతి అలాగే 
చెప్పడంతో దాసులకి చాలా కోపం వచ్చేసింది. నిజం చెప్పడం లేదని అనుకుని గట్టిగా 
నిలదీశాడు. “హనుమంతుడు తినేశాడా? ఏదీ నేనూ వస్తాను, నడు. హనుమంతుడు ఎలా 
తిన్నాడో చూపించు నాకు” అన్నారు. మధ్వపతి రోజూలాగే నైవేద్యం పట్టుకెళ్ళి యథాప్రకారంగ 
తినమన్నాడు. అదేం విచిత్రమో! హనుమంతుడు నోరు తెరవలేదు. “నా తండ్రిముందు నేను 
అబద్ధమాడినట్లు చేస్తావా? నోరు తెరు, లేకపోతే నేను నాలిక కోసుకుంటాను. అపుడూ కాకపోతే 
ప్రాణం తీసుకుంటాను. తిను.” అని భీష్మించుక్కూర్చున్నాడు. అంతలో హనుమంతుడు నోరు 
తెరిచాడు. మధ్వపతి తాను నైవేద్యానికి తెచ్చిన పదార్థాలన్నీ జాగ్రత్తగ తినిపించారు. దాసులు 
ఇదంతా చూసి ఆనందం పట్టలేకపోయారు. అదే సమయంలో అంతులేని దుఃఖాన్ని పొందేరు. 
“నావల్ల కానిపని నీవల్ల అయ్యింది నాయనా!” అని కౌగలించుకుని దీవించారు : 


కంద హేళిదరు పురందరదాసరు తందె 
హనుమయ్యగి నైవేద్య కొట్టు బారెందు ॥పల్ల॥ 
అనే కీర్తనవల్ల ఈ విషయం తెలిసివస్తోంది. మధ్వపతి తండ్రి అనంతరమే కాలం చేశారు. 
దాసుల కుమారులు నలుగురికీ సంతానం లేక పోవడం ఒక విచిత్రం. 








ప్రసన్నవెంకటదాసులు 
4680-1752) 


ఈ మహనీయులు క్రీశ 17వ శతాబ్దంలోని శ్రీవిజయదాసులు, శ్రీగోపాలదాసుల 
సమకాలీనులు. ఈ మహాత్ముడు సుమారు క్రీ శ 1690లో జీజాపూరు జిల్లా బాగిలుకోట గ్రామంలో 
జన్మించారు. 1752 వరకు అనగా 72 సంవత్సరాలు జీవించారు. వీరి పూర్వులు “కాఖండికి” 
అనే గ్రామంలో నివసించి అక్కడినుంచి బాగిలుకోట వలస రావడంవలన వీరి ఇంటివారికి 
'కాఖండికి' అనే పేరు స్థిరపడింది. ఈ దాసులనుకూడా ప్రజలు కాఖండికి వెంకటప్పయ్య అని 
పిలుస్తూండేవారు. 

దాసులకు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అన్న, వదినల నిరాదరణకు, 
క్రూరత్వానికి గురి అయ్యారు. మిగిలితే పెట్టిన అన్నం మాత్రమే తింటూ, పశువులను మేపుతూ 
వారు చెప్పే హేయమైన పనులన్నీ చేస్తూ కొంతకాలం ఓపిగ్గా అన్న, వదినల దగ్గరే వారి జీవనం 
సాగింది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నగారు చదివే శ్రీమద్భాగవత పురాణాన్ని 
తప్పకుండా వింటూ ఉండేవారు. దేవాంశ సంభూతులవడంచేత తమ దుఃఖమయ జీవితానికి 
నివారణకోసం వారు పరంధాముడైన శ్రీహరినే నమ్ముకున్నవారై అన్నగారు ఊళ్ళో లేని 
సమయంలో వదినగారి బాధ పడలేక ఇల్లు వదలిపెట్టి తిరుపతి యాత్రకు బయలుదేరిన 
భక్తబృందంతో సాగిపోయారు. కాలి నడకనే ఆ దివ్యక్షేత్రాన్ని చేరుకుని స్వామి పుష్కరిణిలో 
స్నానంచేసి త్రికరణశుద్దిగ పురుషోత్తముడైన ఆ శ్రీనివాసుని దివ్యదర్శనం చేసుకున్నారు. 
దేవస్థానం బయట విశాలమైన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం చేసి ధన్యుడనయ్యాననుకున్నారు. 
ఆపైన అక్కడ గొప్ప మనోహరంగా ఉన్న వ్యాసరాయ, పురందరదాసుల మంటపాలను, అక్కడ 
హరిదాస కూటస్టులు మైమరచి దైవనామ సంకీర్తనం చేస్తూ, నర్తిస్తూండడం చూశారు. దైవాంశ 
సంభూతులయిన స్వామి వెంకణ్ణ అది చూసి, దానికి ఆకర్షితులై అక్కడే కూర్చుండిపోయారు. 
ఆకలి లేదు, దాహం లేదు. అసలు తామెక్కడున్నారోకూడా ఆయనకు తెలియదు. సంకీర్తనా 
కారులు ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోయారు. అభిమానవంతులైన దాసులు ఎవరినీ ఏమీ అడుగక 
అలానే కూర్చుని ఉండిపోయారు. ఇంతలో ఒక మహానుభావుడు దాసులను తమ ఇంటికి 
తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు. 'అనాధో దీన రక్షకః అనేది త్రికాల సత్యమైన మాట. రాత్రంతా 
దాసులకు కంటిమీద కునుకు లేదు. ఆ హరిభక్తుల నామ సంకీర్తన, నాట్యం, వారి భాషణలే 
కంటిముందు కదలాడసాగాయి. చివరకు ఆ మహాత్ములవలె తానుకూడా హరిదాసు 


కావాలనుకున్నారు. 
లు 


మరుచటి రోజున ఉదయమే లేచి స్వామి పుష్కరిణిలో స్నానంచేసి ఇష్టార్థసిద్ధికోసం 


ఆ శ్రీనివాసుణ్ణి శరణుకోరి తడిబట్టలతోనే ఆ శ్రీనివాసుని సమ్ముఖంలో ఆయన నామాన్ని జపిస్తూ 
ప్రాతఃకాలంనుండి సాయంకాలం వరకు అలాగే ధ్యానిస్తూ ఉండిపోయారు. కదలనైనా 
కదలకుండా శిలలా కూర్చున్న ఆ నిజభక్తునిపై కరుణతో ఆ శ్రీనివాసుడు దివ్యమైన, 
దేదీప్యమానమైన తన సందర్శనా సుఖాన్ని వారికి కలిగిస్తూ, వారి నాలుకపై “ప్రసన్న వెంకట” 
అనే జీజాక్షరాలను వ్రాసి అదృశ్యమయ్యాడు. 

సాక్షాత్తూ పరబ్రహ్మ పరమానుగ్రహ సందర్శనం లభించాక ఇంక లోటేముంది? 
దైన్యావస్థలో ఉన్న వెంకణ్ఞ మనోవ్యధ దూరమయింది. జన్మసాధన సిద్దికి స్వరూప జ్ఞానం కలిగింది. 
దానితో తమ మతపరమైన మధ్వాచార్య భగవత్పాద కృత ద్వైత సిద్ధాంత గ్రంథాలను అధ్యయనం 
చేసి ఆ జ్ఞానం సాధించాలనే కోరికతో తిరిగి బాగిలుకోట చేరుకున్నారు. ప్రఖ్యాత సంస్కృత 
పండితులైన ముద్దల జనార్దనాచార్యుల దగ్గర కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేశారు. 
అనతికాలంలోనే సంస్కృత భాషా విశారదులై, సర్వ శాస్త్రాభ్యాసంచేసి సకల విద్యా 
పారంగతులయ్యారు. వెంకణ్ణగారికి సమస్త శాస్త్రాలు అభ్యసించినా శ్రీమద్భాగవతమే 
పరమాదరణీయ, ఆకర్షణీయ గ్రంథమయింది. దాసులు తమ మాతృభాష కన్నడంలో “శ్రీ ప్రసన్న 
వెంకట” అంకితవదంతో వదములు, సుళాదులు రచించారు. నాటినుండి వీరు 
'శ్రీ ప్రసన్న వెంకటదాసులు' గానే ప్రసిద్ధులయ్యారు. దాసులకు వెంకట కృష్ణాచార్యులు అనే ఒక 
కుమారుడు ఉన్నారు. దాసులకు హరిదాసకూట ఆద్యాచార్యులైన పురందరదాసులు ఆదర్శ 
గురువులు. ఆ గురువులను స్తుతిస్తూ ఒక పదములో : 

“తందె పురందర దాసర స్మరిసువె ఎన్న 
మందమతి కళెదు హరిభట నెనిసువె !” 

అని పురందరదాసులే తమ ఆత్మోద్ధారకులని సద్భావనను వ్యక్తపరిచారు. ఆ తరువాతి 
కాలంలో దాసులు అనేక సద్దంథాలను రచించారు. అవి 1. శ్రీహరి నామ షట్టరణ పద్యమాల, 
2. నారద కొరవంజి, ౩. నారాయణ పంజర, 4. భ్రమరగీత, 5. సత్యభామా విలాస, 6. పూర్వార్థ 
దశమస్కంధ భాగవత. ఈ గ్రంథాలు నేటికీ సుప్రసిద్ధులైన పండితులచే పఠింపబడుతూనే 
ఉన్నాయి. వీరి కవిత్వ రచనా చాతుర్యం, కావ్య మాధుర్యం, అర్ధ గాంభీర్యం, సాహిత్య సౌకుమార్యం, 
సంగీత మాధుర్యం, శబ్ద శక్తి తత్వ సంగ్రహాది కూర్పు అసదృశమని వారి దివ్య పదములను, 
చరిత్రను చదివి పరిశీలించిన బుధులు ఏక ముఖంగా అంగీకరించారు. 


వీరి గ్రంథాలను వీరి తరువాత దాసకూటానికి మణిమకుటంగ వెలుగొందిన 
జగన్నాధదాసులు తమ తలమీద పెట్టుకుని నర్తిస్తూండేవారు. ఎంతో భక్తిభావనతో దాసులను 
'కాఖండికా దాసుల'ని కాకుండగ 'కాకంచి దాసులని స్తుతించేవారు. 'కాకంచి' అంటే పంచదార 
పాకం అని అర్థం. దీన్నిబట్టి శ్రీప్రసన్న వెంకటదాసులు ఎంతటి మహాత్ములు అనేది మనం 
గ్రహించగలుగుతున్నాము. శరణుల మహిమ మరణంలో గోచరిస్తుందంటారు'. వెంకటదాసులు 
క్రీశ 1674 ఆంగీరస సంవత్సర భాద్రపద శుద్ధ ఏకాదశి నడురాత్రి సమయంలో “సంతతం 
చింతయే=నంతం - అంత్యకాలే విశేషతః అన్నట్లుగ తన అంత్యకాలం సమీపించిందని గ్రహించి 
తన ఇష్టదైవమైన శ్రీహరిని ఆపాదశిరః పర్యంతం లయబద్ధంగ కీర్తించగ ఆ శ్రీహరి బాలకృష్ణుని 
రూపంలో ప్రత్యక్షమై ముందు నిలచి కనబడగా దాసులు పరమానందభరితులై మైమరచి 
ఆ పరమాత్ముణ్ణి పరమాశ్చర్యంతో స్తుతించారు. 


రాగ- మాయామాళవణగౌళ తాళ-రుంప 


యారో నీ చిణ్ణ యారో - గొరు రాత్రెయోళెన్నా 

గారాక్కెబంద నీ న్యారు - హే చిన్న యారో ॥పద॥ 

ఇక్కిద కదగళు ఇక్కివె నిద్ర - ఉక్కేరి కణ్డుగళు ముచ్చివె నమ్మ 

తక్షైసువంతె నిన్న బరువు చిక్క- మక్కళాట విదల్ల కేకు చలువ 

ఆగె గోపాల నాగెద్దె నీ - నీగ చటుల రూప నాదె, మత్తె 

ఈగెమ్మ ప్రభవినంతైదె, కోటి - పొగణెయర రూప హోలుతలైదె 

సప్పళాగదంతె కూడు, కేళి - బప్పరు అన్నిగరు నోడు స్వామి 

కప్పవన్నిత్రెన్న ప్రాణ నినగె - సుప్రస న్వేంకట గ్రహిసు ప్రవీణ 

అని సుస్వరంగ ప్రార్థిస్తూ తనకు సామీప్య ముక్తి నిమ్మని వేడుకున్నారు. ఈ మహా 

పుణ్యాత్ముల శరీర అంత్యసంస్మారం బాగిలుకోటకు కొంచెం దూరంలో ఉన్న బాదామి గ్రామంలో 
తూర్పు దిక్కున ఒక కొండమీద వారగానున్న ఉత్తర జాగాలో జరిగింది. దానికి సూచకంగ 
ఆస్థలంలో ఒక పెద్ద రాతి కట్టడం కట్టి దాని మధ్యలో ఒక అశ్వత్థ వృక్షాన్ని భక్తమహాశయులు 
నాటి పెంచారు. నేటికీ భక్తులు ఆ ప్రదేశాన్ని దర్శించి తరిస్తూంటారు. 


pe 
ళు 









గోపాలదాసులు 
1722-1762) 





ధర్మార్థకామమోక్షములనే పురుషార్థ చతుష్టయంలాగే శ్రీపురందరదాసులు, విజయ 
దాసులు, గోపాలదాసులు, జగన్నాధదాసులు ప్రసిద్ధులు. ఆ లీతిగానే అంతకు పూర్వులు 
శ్రీపాదరాయలు, శ్రీవ్యాసరాయలు, శ్రీవాదిరాజులు, కనకదాసులు ఈ నలుగురు అసామాన్యమైన 
మహిమా సంపన్నులై సురమాన్యులయ్యారు. ఈ అష్టదేవతా స్వరూపులు శ్రీహరి దాససాహిత్య 
సామ్రాజ్యానికి అష్టదిక్కులుగ నిలబడి ఆ రాజ్య కోశాన్ని సారోద్ధారంగ కాపాడి వచ్చారన్నది 
ప్రసిద్ధమైన సంగతి. ఈ ఎనమండుగురు అద్వితీయ భగవజ్ఞానులు, అసదృశ భక్తులు, 
మహాభాగవతధర్మ అనుభావులు, లోకవిఖ్యాతులునైన వారు. 

శ్రీగోపాలదాసులు క్రీశ 1717 రాయచూరు జిల్లాలో దేవదుర్గ తాలూకాలో 'మొసరుకల్ల' 
అనే గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. దాసుల అసలు పేరు భాగణ్జ. 
బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకుని తల్లితో అష్టకష్టాలు పడ్డారు. ఎవరో పుణ్యాత్ముడు భాగణ్ణకు 
ఉపనయనం చేశారు. తన దారిద్ర్యం దూరం కావడానికి మహాగాయత్రీ మంత్రాన్ని స్థిరచిత్తంతో 
రెండు సంవత్సరములు జపించారు. దానితో మంత్రసిద్ధి లభించి దాని ప్రభావంవలన త్రిజన్మ 
జ్ఞాని కాగలిగారు. నేటికీ ఈ మహాత్ముడు జ్ఞానసిద్ధి పొందిన ఆ వటవృక్షాన్ని. ఆ బావిని 
'సంకాపురమనే గ్రామంలో భక్తులు చూపిస్తారు. బాల్యంలో ఒకసారి ఒక మహాసర్పం వారి తలపై 
పడగవిప్పి చాలసేపు ఆటాడ్డం వారి తల్లి, తమ్ములు, గ్రామస్థులు చూచి భయభ్రాంతులయ్యారు. 

కొద్దికాలానికి తన తల్లి, తమ్ముళ్ళు ముగ్గురు శీనప్ప, దాసప్ప, రంగప్పలతో భాగల్జ 
సంకాపురనుండి 'ఉత్తనూరనే గ్రామంచేరి అక్కడి జనాలకి జాతకాలు చెబుతూ కుటుంబపోషణ 
చేయసాగారు. క్రమంగ వాక్సుద్ది కారణంగ విశేషంగ ధనం సంసాదిస్తూండడంతో వారి ఇల్లు 
అన్న సత్రంగ మారి పోయింది. కూడబెట్టిన ధనంతో ఒకసారి కాశీయాత్రకు వెళ్ళినప్పుడు 
దైవేచ్చవలన దాసుల జన్మోద్ధారకులైన శ్రీవిజయవిఠలదాసుల సందర్శన భాగ్యం లభించింది. 
విజయదాసులు భాగజణ్ఞ ప్రార్ధనను మన్నించి వారిని తమ ప్రియ శిష్యులుగ గ్రహించి వారికి 
“శ్రీగోపాల విఠల” అనే అంకితనామాన్ని ఇచ్చి అనుగ్రహించారు. నాటినుంచీ భాగణ్జ 
గోపాలదాసుగా ప్రసిద్ధులయ్యారు. వీరు తమ తమ్ములకు వరుసగా వరదగోపాలవిఠల, 
గురుగోపాలవిఠల, తందెగోపాలవిఠల అని అంకితనామాలను అనుగ్రహించారు. వీరిలో మొదటి 
ఇద్దరు ప్రసిద్ధులయ్యారు. 


ఇదే కాలంలో “ఐజి” అనే గ్రామంలో వెంకట నరసింహాచార్యులనే గొప్ప పండితులకి 
వెంకటాచార్యులనే కుమారుడుండేవాడు. అతన్ని మహా పండితుణ్ణి చేయాలని ఆయన కోరిక. 
అందుకు తగిన గురువు శ్రీగోపాలదాసులేనని వారికి తెలుసు. అయినా స్వయంగాపోయి 
అడగడానికి అహంభావం అడ్డుతగిలింది. అనుకోకుండా వీరిరువురికి భేటీ అయినప్పుడు 
దాసులు నిగర్విగ తామే ముందు వారిని పలుకరించారు. ఆచార్యులు దాసుల అపరోక్షజ్ఞా, నానికి 
ఆశ్చర్యపడి, తన కుమారుడు అనతికాలంలోనే పండితుడవుతాడనే దాసుల మాటకు ఆనంద 
పడ్డారు. ఆచార్యులు గొప్ప పండితులే కాని దాసులకు వలె అపరోక్షజ్ఞాన ప్రాప్తి లేదు. ఆ కారణం 
చేతనే ఆయనకు దాసులంటే అసూయ. దాసులు శ్రీహరి, వాయుదేవుల అనుగ్రహంచేత 
శ్రీమంతులై, ఆ సంపత్సుఖాలను, భోగాలను తమ వేష భూషణములందు చూపించేవారేకాని 
ఆంతర్యంలో సమస్త ఐహిక విషయాలయందు నిజమైన వైరాగ్యశాలియె ఉండేవారు. దీన్నే 
తమ వైరాగ్య సుళాదిలో “వైరాగ్య మార్గ కేళు - దారిద్ర్య మార్గ కీళు” అని అయిదు పెద్ద పదములు 
చెప్పి నిరూపించారు. 

ఆచార్యులకు అపరోక్ష జ్ఞానం పొందాలనే కోరిక రోజురోజుకీ బలవత్తర మవుతూండేది. 
చివరకు ఈ మార్గం దాసులే చూపగలరనే నిర్ణయానికి వచ్చారు. కాని అడగడానికి అభిమానం 
ముందుకెళ్ళనివ్వడంలేదు. దాసులు ఈ పండితుని దైన్యావస్థను చూచి నవ్వుకుని “ఆచార్యులు 
గారూ! మీరు ఎంతటి విద్యా విశారదులైనా పరిపక్వకాలం రానిదే ఏ కోరిక తీరదు. ఈ జన్మలో 
మీకు భగవద్దర్శన ప్రాప్తి లేదనుకుంటాను. మీకు ఇంకా ఐహిక వాసనా వాంఛ పోయినట్టు 
లేదు. బయటకు ప్రదర్శించే వైరాగ్యం సహజమైనది కాదు. అలా అని అది భగవంతుడు 
ఇష్టపడేదీ కాదు.” అని సున్నితంగా మందలించారు. 


దాసుల ఈ మాటలు వినగానే ఆచార్యుల గుండె గుభేలుమంది. వచ్చే జన్మలో తనకు 
బ్రాహ్మణజన్మ వస్తుందనే భరోసా ఏముందని అంతులేని భయం, దుఃఖం కలిగాయి. ఈ ఆపత్తును 
దాటడానికి వారు ఒక ఉపాయం ఆలోచించారు. “ఒకే బాణానికి రెండు పిట్టలు” అన్న సామెతగ 
తమ ప్రకృత బ్రాహ్మణ దేహం, సద్విద్యా పాండిత్యం అలాగే గోపాలదాసుల దివ్య సన్నివేశ 
సదుపదేశం సహాయములుగా అన్నీ స్థిరంగా ఉండి జన్మ మాత్రమే మార్పుచెందాలంటే సన్యాసమే 
దానికి ఏకైక మార్గమని ఆచార్యులు ఒక నిశ్చయానికి వచ్చారు. మంత్రాలయ మఠ పీఠస్థులైన 
శ్రీభువనేంద్రతీద్ధ స్వాములనుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి “శ్రీనివాస తత్త్వజ్ఞ” అని 
నామగ్రహణం చేశారు. 


అయితే ఈ మహాత్ములు ఆ సుప్రసిద్ధ మఠ సంస్థానాధిపత్యాన్ని కోరి సన్యాసాశ్రమాన్ని 
స్వీకరించడంచేత కొద్దిరోజుల్లోనే మళ్ళీ దాసుల దగ్గరకు వచ్చి ఆ అగాధమైన అపరోక్ష జ్ఞానాన్ని 
ఆ దాస మహాశయులనుండి పరమ అనుగ్రహపూర్వకంగ ప్రార్థించి పొందగలిగారు. ఈ కారణం 
చేత వారిద్దరి మధ్య గురుశిష్య సంబంధ పూర్వక హరిదాస భావన ఉండడంచేత దాసవర్యుల 
నుండి “శ్రీవాసుదేవ విఠల” అనే అంకితనామాన్ని గ్రహించి పెక్కు దివ్య దేవర నామాలను రచించి 
పాడుతూ ప్రసిద్ధ హరిదాసులయ్యారు. ఈ ఇరువురు మహా అపరోక్ష జ్ఞానులు ఎప్పుడూ జంటగ 
తుంగభద్రా నదీ తీరంలో ఉన్న వేణీసోమపుర గ్రామంలోనే నివసించారు. 

భగవద్భక్తులైన వారందరికి విశేషంగ హరిదాసకూట సంప్రదాయస్థు లందరికీ నాదబ్రహ్మ 
శ్రీపాండురంగ విఠలుడు, అన్నబ్రహ్మ ఉడుపిలోని శ్రీకృష్ణుడు, కాంచన బ్రహ్మ తిరువతిలోని 
శ్రీనివాసుడు. ఈ సర్వోత్తమ దేవతాత్రయాన్ని విడిచి సద్గతిలేదు. 

మానవీ క్షేత్రానికి చెందిన శ్రీనివాసాచార్యులు (జగన్నాధదాసులు బుషి శ్రేష్టులైన 
విజయదాసులను నిందించిన పాపానికి వారికి అపమృత్యు రూపమైన క్షయరోగం 
సంప్రాప్తించింది. కరుణాపూరులు, క్షమాసముద్రులు నైన తమ గురువులు విజయదాసుల 
ఆదేశంతో గోపాలదాసులు శరణాగతులైన శ్రీనివాసాచార్యుల అకాలమృత్యువును తమ 
తపస్సామర్థ్యంతో నివారించి కాపాడారు. అప్పటికే వారి వయస్సు క్షయమైపోవడంతో తమ 
విలువైన వయస్సులో 40 సంవత్సరాలు భగవాన్‌ శ్రీధన్వంతరి పరమాత్ముని దివ్య మహామంత్రాన్ని 
జపించి ఆయనను ఆయుష్మంతుణ్ణి చేశారు. ఇదే దేవతా శ్రేష్టులవలన కాగల అద్భుతకార్యం. 
వారికి జనన, మరణాదులు పూర్తిగా కైవశమై ఉంటాయి. ఈ అసామాన్యమైన సత్మార్యంచేత 
గోపాలదాసుల విజ్ఞానం, భక్తి తపో యోగశక్తులు దిగంతవ్యాప్తి చెంది కీర్షిమంతులయ్యారు. 


సోదరులైన గోపాలదాసులు, వరదగోపాలదాసులు, గురుగోపాలదాసులు గొప్ప అపరోక్ష 
జ్ఞానులని లోకంలో ప్రఖ్యాతులవడంతో ఈ వార్త ఉత్తరాది మఠ పీఠాధిపతి శ్రీసత్యబోధ తీర్థస్వామి 
చెవిని పడింది. దానితో వారికి ఈ సోదరత్రయాన్ని పరీక్షించాలని కుతూహలం కలిగి 
రాయచూరు వారిని తమ మఠానికి రమ్మని కబురుచేశారు. వినయవంతులై వారు వెంటనే 
హాజరుకాగా ఒకరోజు సాయంకాలం వారి ముగ్గురిని ఒకరికి తెలియకుండగ ఒకరిని ఒక 
పదం రచించమని కోరారు. వారు ఒకరితో ఒకరు సంప్రదించకుండానే వారి ఆత్మగత 
బింబోపాసనా మహాప్రభావంచేత ముగ్గురికీ ఒకే ప్రేరణ కలిగి పదరచన ప్రారంభించారు. 
ఆ పదరచన అందరూ ఆశ్యర్యపడేలా ముగ్గురూ కలిసి కూర్చుని వ్రాసేరా అన్నట్లు ఒకటే రాగం, 
ఒకటే తాళం, ఒకటే చరణం, ఒకే వ్యక్తి విషయకంగ స్తుతిరచన సాగించారు. సత్యబోధతీర్థస్వామి 


కొద్ది సమయానికి వారి ముగ్గురిని మరల పిలిచి అడుగగా గోపాలదాసులు తాము రచించిన 
పదం పల్లవి మూడవ చరణం పాడారు. మిగిలిన సోదరులిరువురు ఒకటి, రెండు చరణాలు 
గానం చేశారు. ఆ పదం ముగ్గురూ వేరు వేరుగ వ్రాసినా ఒక్కరే వ్రాసినట్లు చాల చక్కగా కుదిరింది. 
ఈ అసదృశమైన అద్భుత ప్రయోగాన్ని శ్రీసత్యబోధతీర్భులు స్వయంగ పరీక్షించి ఆనందించి 
ఆ సోదరులను మెచ్చుకుని అగ్రాసనాధిపత్యం ఇచ్చి గౌరవించారు. 

కర్మమార్గమే తారకమని భావించి ఆ మార్గాన్నే అనుసరించేవారు అధమాధికారులైన 
కర్మయోగులు. వీరికి భగవద్‌జ్ఞానం, భక్తి మొదలైన శ్రేష్టగుణాలు ఉండవు. అలాంటివారు తమ 
మనో దౌర్పల్యంచేత ఇతరులను ద్వేషించి తమ గొప్పతనాన్ని చాటుకుంటూ జీవిస్తారు. ఇలాంటి 
బాహ్యాడంబర వేషధారులైన వారినిగూర్చి గోపాలదాసులు 'మడి' సుళాదిని ధార్మికంగ రచించారు. 
'ఏ మంత్రమయినా దాని రహస్యార్థ జ్ఞానం లేకుండగ ఆ మంత్రమందు ఏమాత్రం విశ్వాసం 
లేకుండగ ఉచ్చరించే మంత్రం పలుకుతూంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం 
ప్రారంభిస్తూ 'అపవిత్రః పవిత్రోవా' అనే కాలసత్యమైన మంత్రాన్ని పూర్తి విశ్వాసం లేకుండగ 
దాన్ని చిలుకపలుకులా పలికితే ప్రయోజనమేమీ లేదు. అన్నం, అన్నం అంటేనే కడుపు 
నిండుతుందా? తింటేనే కదా! అలాగే. 


ఈ మహానుభావులు 80 సంవత్సరాలు జీవించి క్రీశ 1757లో చిత్రభాను సంవత్సర 
పుష్య బహుళ అష్టమి తిధి శనివారం రోజున మధ్యాహ్నం అమృత సమయంలో తమ 
మహాయోగశక్తిచేత లయచింతనం చేస్తూ మూలరూపాన్ని చేరుకున్నారు. 





విజయుదాసులు 


(1682 - 1/55) 





అజ్ఞాన తిమిరచ్చేదం బుద్ది సంపత్సదాయకం 
Es ళు ధి 
విజ్ఞానవిమలం శాంతం విజయాఖ్య గురుం భజే ॥ 
పురందరాబ్ది సంభూతో విజయరామాఖ్య చంద్రమా: 
లసత్‌ స్వాంతరేవ నిత్యం తామత్రయ నివారకం ॥ 


నైజాం సంస్థానికి చెందిన మంత్రాలయానికి 6, 7 ఫర్గాంగుల దూరంలో 'మానవి' అనే 
దివ్యక్షేత్రం ఉంది. (ఇది జగన్నాధదాసుల స్థానం) అక్కడికి మూడుమైళ్ళ దూరంలో తుంగభద్రా 
తీరంలో 'చీకలపరవి' అనేదో గ్రామం. దీనికి “అశ్వత్ధ నారసింహ" క్షేత్రమనికూడా పేరు. ఇక్కడ 
శ్రీనివాసప్ప అనే బ్రాహ్మణుడు, తన భార్య కూసమ్మతో కాపురముంటున్నాడు. వీరికి చాలకాలం 
సంతానం కలుగలేదు. భార్యాభర్తలిద్దరు భక్తితో పరమాత్ముణ్ణి సేవించారు. ఆ పరమాత్ముని దయతో 
వారికి ముగ్గురు మగబిడ్డలు జన్మించారు. వారిలో పెద్దవానికి వారు 'దాసప్పు' అని పేరు 
పెట్టుకున్నారు. అతడే తన పేరుకు తగ్గట్టు పరమాత్ముని దాసుడై 'విజయదాసు'గ ప్రసిద్ధుడయ్యాడు. 

వీరి పూర్వజన్మగురించి మనకు కొంత వివరం తెలుస్తోంది. “త్రేతాయుగంలో వీరు 
నారదమహర్నిని సేవించి 'సురలీల' అనే కపిశ్రేష్టునిగ జన్మించి శ్రీరామచంద్రుని సేవలో 
ధన్యులయ్యారు. ద్వాపర యుగంలో 'నికంపు'నిగ జననమంది శ్రీకృష్ణుని సేవలో తరించారు. 
అనంతరం కలియుగంలో పురందరదాసుల ఇంటిలో గోవుగ పుట్టారు. దాసుల వచనామృతాన్ని 
విని విని ఆ పుణ్యంచేత బ్రాహ్మణ జన్మమెత్తారు.” ఈ విషయమంతా వీరి శిష్యులైన 
ఆనందదాసులు (హయవదన విఠల) తమ కీర్తనలో చెప్పడమేకాక స్వయంగ విజయదాసులే 


ఒక సుళాదిలో తామే చెప్పుకున్నారు. 
రాగ- భూపాల తాళం- ఏక 
నెనసిద రఘ నాశన ॥ (పు 
నెనసివవ రఘ నాశ అనుమాన విల్లిదక 
వనజనాభన ఒలుమె ఘనవాగి సల్లువదు 
దిన దినదలి బిడదె విజయరాయర దివ్య 
గుణ కర్త కొండాడిరో ॥ (అ.ప) 
ఆదియలి సురమునియ పాదసేవెయ మాడి 
మోదదలి సురలీలె యెంబ కపి త్రేతయలి 


ఆ ద్వాపరది నికంపన నెంబ నామదలి 


శ్రీధరన సేవెలిద్దు కాదిద్ద కలియుగది 
పురందర దాసర స్వాదు వచనవ కేళ 
గాథ తురు కరువాగి భేదవిల్లదె జనిసి 
బరుతలె మత్తె మేదిని భూసుర జన్మది 

వర తుంగభద్ర తీరద గ్రామ అశ్వత్చ నారసింహ 
చీకలపరవియెంబ నామ దిరుతిప్ప 
శ్రీనివాసప్ప కొసమ్మ శ్రీగురుసేవె మాడి 
సతత వర పడెదు పడెదళెరడొందు పుత్రరన 
హిరియ మగ దాసప్ప ఎంబ ఇవర నామ 
కరెదు ముద్దిసి సాకి ముంజె మదువె మాడి 
ఇరుతిరలు కలవు కాల ॥ 


దాసప్ప చీకలపరవిలో పెరిగి పెద్దవాడై ఉపనయన సంస్మారం పొంది వేదాధ్యయనం 
చేశాడు. అనంతరం వివాహమైంది. జీవికకోసం ఏదో చిన్న ఉద్యోగంలో ప్రవేశించాడు. 
ఆ జీతంతో సంసారం సాగకపోవడంతో దాన్ని వదలిపెట్టి దేశసంచారానికి బయలుదేరాడు. 
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్లు దారిలో దొంగలు ఇతని దగ్గరున్న కొద్ది సొత్తును 
దోచుకున్నారు. దానితో దాసప్పకు ఈ లోకమే దుఃఖమయమనిపించింది. ఈ బంధువులు, 
సంబంధీకులు అంతా నిష్పయోజనమని ఎవరికీ చెప్పకుండా కాశీ పయనమయ్యాడు. అప్పటికి 
అతని వయస్సు పదహారు. అలా నాలుగు సంవత్సరాలు తిరిగి తిరిగి వచ్చి 14 సంవత్సరాలు 
మళ్ళీ సంసారంలో కుదుటపడ్డాడు. ఆ సమయంలో దాసప్ప కేవలం వైరాగ్యశాలిగ తపస్సులోనే 
కాలం గడుపుతూండేవాడు. 

ఇలా ఉండగా ఒక రోజున సాక్షాత్తు లక్షీదేవి దాసప్ప తపస్సుకు మెచ్చి పంచ పక్వాన్నాలతో 
కూడిన బంగారు పాత్రను చేకొని దాసస్ప ఇంటిలో లేనివేళ సంధ్యాసమయంలో ఇంట్లో ఆడవాళ్ళ 
కిచ్చి వెళ్ళిపోయింది. దాసప్ప రాగానే రాత్రి భోజనానికి అదే అతనికి వడ్డించారు. అది భోజనమా? 
కాదు. అమృతం. ఆడవాళ్ళు అది వచ్చిన సంగతి చెప్పగానే దాసప్ప “ధన్యుణజ్ణయ్యాను, 
ధన్యుణజ్ణయ్యాను, అమ్మా! నీకు అనంతానంత ప్రణామాలు. త్వరగ సాధు సజ్జనులైన దాసుల 
సంయోగం కలిగించి ఆ పరమాత్ముని పాదారవిందాలు విడువకుండగ అవిచ్చిన్నంగ భక్తిని 
ప్రసాదించి కాపాడమ్మా! తల్లీ!” అని వేడుకున్నాడు. అప్పటికి దాసప్ప వయస్సు ౩4 సంవత్సరాలు. 


మళ్ళీ కాశీ యాత్రకు బయలుదేరి చేరుకున్నాడు. అక్కడ రోజూ గంగాస్నానం చేసి సజ్జన 
సహవాసం చేస్తూండగా ఒక రోజున పరమాత్మ కలలో దర్శనమిచ్చి గంగకు ఆవలి ఒడ్డున ఉన్న 
వ్యాసకాశికి తీసుకుని పోయాడు. అక్కడ వ్యాసమహర్షి తన శిష్యులతో సమావిష్టులై ఉండగా 
దాసప్ప వారికి సాష్టాంగపడి వినయంగ కూర్చున్నాడు. వ్యాసమహర్షి దాసుడుకమ్మని 
ఉపదేశించారు. అదే కలలో పురందరదాసులు అంకితోపదేశాన్నిచ్చి “నీవు దాసుడవై నేను 
చేయదలచుకున్న ఐదు లక్షల పదాలకు లోటెన 25 వేల పదాలను పూర్తిచేసి రచించు” అని 
ఆదేశించారు. 


వెంటనే దాసప్ప తెలివంది తన స్వప్పానికి అత్యాశ్చర్యమంది “విజయ విఠల” అంకిత 
నామంతో శ్రీహరి చరిత్రను స్తుతించసాగారు. విజయదాసులకు జ్ఞానోదయమైంది. సామాన్య 
జనాలకి మధ్వ సిద్ధాంతాన్ని బోధిస్తూ గుర్వాజ్ఞ మేరకు పదాలు, సుళాదులు, ఉగాభోగాదులు 
రచిస్తూ 25 వేలు శ్రీహరికి సమర్పణగ రచించేశారు. వీరు రోజూ పది కీర్తనలు రచించేవారని 
వారి శిష్యులు తిమ్మణ్ణ దాసులు “ఆహ్నిక పద్ధతి” అనే కీర్తనలో పేర్కొన్నారు. 
ఒందు దివసక్కెఈరైదు నామవ మాడి 
తత్వ విచార కృతిగళనె నోడి 
దినవొందు క్షణదంతె కాలవను కళెయుతలి 
సుపథ పద రసవన్ను సవిదు నోడువరు ॥ 
వీరి కీర్తనలలో విశేషంగ సుళాదులలో సమస్త ఉపనిషదర్ధాలు, శృతి-స్కృతులు 
తొణికిసలాడుతూంటాయి. ఈ విధంగ సమస్త వేద - వేదాంత సారాన్ని కన్నడభాషలో సుందరంగ 
పద్యరూపంలో రచించారు. 
వీరి శిష్యులలో భాగణ్ణదాసులు, మోహనదాసులు, పంగనామ తిమ్మణ్ఞదాసులు, 
ఆనందదాసులు, హయర్రీవదాసులు ముఖ్యులు. వీరిలో మొదటి ముగ్గురి దాసకూట పరంపర 
నేటికీ కొనసాగుతోంది. ఈ ముగ్గురిని విజయదాసులు ప్రేమతో భక్తిలో భాగణ్ణ, యుక్తిలో 
మోహన్న, శక్తిలో తిమ్మణ్ణ అని పొగిడేవారు. అనంతర కాలంలో విజయదాసులు చీకలపరవిని 
వదలి తమ శిష్యులైన మోహనదాసుల స్థలమైన “చిప్పగిరి” తరలి వెళ్ళారు. ఆది గుంతకల్లు 
స్టేషనుకు నాలుగుమైళ్ళ దూరంలో ఉంది. ఊరికి ముందే విజయదాసుల బృందావనం ఉంది. 
అది నిర్ణనమైన మంత్రసిద్ధికల పుణ్యప్రదేశం. ఇక్కడ విజయదాసులు నిర్మించిన ఒక చెజువు 
ఉంది. ఇందులో గంగ ప్రత్యక్షమై ఉంటుంది. అక్కడ విజయదాసులకు దొరికిన పురందరుల 
చిన్న తంబుర, గోపాల బుట్ట, కైచిటికలు, కాలి గజ్జెలు నేటికీ ఉన్నాయి. విజయదాసుల వంశస్థులు 


ఇక్కడ నివసిస్తూ ప్రతి సంవత్సరం వీరి ఆరాధనను చాలా ఘనంగ చేస్తూంటారు. “చిప్పగిరి”లో 
ఉన్న భోజేశ్వరాలయమే వీరు తపస్సు చేసుకున్న స్థలమని చెబుతారు. జగన్నాధదాసులు వీరి 
అంత్యకాలాన్ని గురించి : 

తెరళిదరు విజయరాయరు విఠలన పురదొళగె 

పరమ భక్తర కాణ బేకెన్నుతా ॥ (ప) 

యువ సంవత్సరద కార్తీక శుద్ద దశమి 

విభకర గురువార ప్రధమ సూర్యాది 

పవనాంతరాత్మక శ్రీహరి దర్శనోత్సవ 

సంపాదిసువ లవలవికియింద ॥ (1) 

ధరణియొకు భాస్కర క్షేత్రవెనిసువ 

చిప్పగిరియెంబ గ్రామ విబుధ ప్రముఖరలీ 

వర భాగవత - భారత - గీత - బ్రహ్మసూత్ర 

మొదలాద గ్రంథగళ నాలిసుతలీ ॥ (2) 

దీనినిబట్టి విజయదాసులు యువ సంవత్సరం కార్తీక శుద్ధ దశమి గురువారం చిప్పగిరిలో 

దేహం విడిచారని తెలుస్తోంది. విజయదాసులు 73 సంవత్సరాలు జీవించారు. దీనినిబట్టి వీరి 
జననం 1681, నిర్యాణం 1754 అని తెలుస్తోంది. 


మాహనదాసులు 


(1728 - 1/51) 





గుంతకల్లుకు నాలుగుమైళ్ళ దూరంలో 'చిప్పగిరి' అనే గ్రామం ఉంది. దీనిని భాస్కరక్షేత్రం 

అనికూడా అంటారు. 

ధరణియొకు భాస్కరక్షేత్ర వెనిసువ 

చిప్పగిరియెంబ గ్రామ విబుధ ప్రముఖరలి - జగన్నాధదాసులు 

ఇక్కడ భోజేశ్వరమనే ప్రసిద్ధ దేవాలయముంది. ఇక్కడే విజయదాసులు తపస్సు చేశారు. 
ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూండేది. వారికి మోహన నామకుడైన 
కుమారుడుండేవాడు. అతడు పెద్దవాడై జీవనం సాగిస్తూండగ ఒకానొక సమయంలో 
ఆ గ్రామానికి ప్రసిద్ధ అపరోక్ష జ్ఞానులైన విజయదాసులు వేంచేశారు. మోహనుని చూడగానే 
దాసులకు తెలిసిపోయింది ఇతడు దాసకూటానికి అలంకార ప్రాయమైన రత్న మవుతాడని. 
అందుకని వారు మోహనుని పిలిచి నీవు దాసకూటానికి చేరు అన్నారు. అప్పటికి మోహను 
డింకను చిన్న వయస్సువాడు. అంతేగాక ముత్యాలు, రత్నాలు వ్యాపారంచేసే ఆగర్భ శ్రీమంతుల 
ఇంటిలో పుట్టేడు. అందంలోనా నవమన్మధుడు. ఇలాంటివాడు దాసకూటంలో చేరడమా? 
చేరనన్నాడు. దాసులు అప్పటికి మౌనం వహించారు. తరువాత కొద్దికాలానికి విజయదాసులు 
మళ్ళీ చిప్పగిరికి వచ్చారు. మోహనునిపై వారికి వల్లమాలిన మోహం. అతణ్ణి క్షణకాలం కూడా 
విడిచిపెట్టడంలేదు. ఒక రోజున మోహనుని వ్యాసరాయల గుహకు తీసుకునిపోయి నవసన్యాసుల 
సమక్షంలో ఉపదేశం చేయగానే అతడు దాసుడవడానికి వెంటనే అంగీకరించి అంకితోపదేశం 
చేయమన్నాడు. అపుడు దాసులు 'మోహన విఠల' అని అంకితాన్నిచ్చి ఉపదేశించారు. 
రాగ-కల్యాణి తాళ-రుంపె 

పాహి మోహన విఠల పరమ కరుణా 

జలధె మహదాది దేవ వంద్యా 

మోహపాశవ బిడిసి నంబిదవనిగె 

ఒలెదు రహస్యమతి కొడువదు స్వామీ ॥(ప) 

నీనిత్త మాతుగళు పొళ్ళాగబల్లవే 

అనంత జన్మవాగె అవనొబ్ద 

నెన్నదిరు కీర్తిసువ నరనెందు 


జ్ఞానిగళిగిదిరాగదె 

ఏనయ్య నిన్నంఘ్రై భజిసదలె 

ఇప్ప మానవన క్లేశ కెణయే 

ఆనంద నందననె తృణ 

పిడిదురతు సమానమాడి తోరువ స్వామి ॥ (1) 
నిన్నధీనవు కర్మ స్వభావ 

మొదలాగి అన్యధా ఎల్లి కాణె 
మన్నిపుదు దయదింద మోదదలి 

నీ ఎన్న బిన్నపవ బరిదె నినదె 

అన్య నిదరొళగిల్ల ఎన్న పొంది 
దవను నిన్న దాసన దాసను 

ఉన్నత గుణవిత్తు ఉరుకాల 

వలిదు ప్రసన్ననాగో పావన్నరన్న ॥(2) 
నరరిగె సాధన సంకీర్తనె 

యెందు పరమేష్టి వలివ నిదకో 
పరిపరియ బగెయింద కర్మగళ 
మాడిదరె దురిత సుమ్మనవాగవో 
హిరిదాగి బేడిదెను విజయ విఠల 
నిన్న శరణరొళగిడు కాపాడొ 
స్టిరవాగి అంకితవ నీ తరిసి 
కొండిసిద్దు పరిపూర్ణవాగి ఇరలి ॥(3) 

ఈ ప్రకారంగ ఆగర్భ శ్రీమంతులైన మోహనులు శ్రీవిజయదాస గురుదేవుల ఉపదేశంతో 
క్షణమాత్రంలో శ్రీపురందరదాసులవలెనే తన సమస్త సంపదనీ త్యాగంచేసి, భార్యతో కూడి, 
చేతిలో తంబుర పట్టుకుని దాసులుగ బయలుదేరారు. వారు దాసులయిన వెంటనే చేసిన 
గురుస్తుతులలో ఒకటి : 


రాగ- కాంబోది తాళ- అట 


నిన్న పాదవ నంబి అన్యరాశ్రయ 
వేకె చెన్నగురు విజయరాయా 


ఇన్నేను ఇన్నేను ఎన్న కుల 

కోటి పావన్నవాహుదు నిశ్చయా జీయా ॥(ప) 
పంచ మహా పాతకరొళగె మూరనే 

కక్షి కాంచన ద్రోహి నాను 

ముంచె బందాగిన్న కైబిడదె ఈ 
ప్రాపంచవను బిడు ఎందు నుడిదె 

ఘన సంచితాగమవెల్ల తొడదె ఎన్న 

కంచు కట్టళి కల్లొత్తి నామ్యాణ కాశిగె 
పంఛేరు మాడి నడిదె! బిడదె! 


మోహనదానులకి వెంకప్పదాసులనే కుమారుడున్నాడు. అతడు తండ్రిచేత 
అంకితోపదేశం పొంది “తందె మోహన విఠల” అనే అంకిత పదముతో అనేక పదములు, 
పద్యములు రచించారు. అలాగే విజయదాసుల అనేక కీర్తనలను, సుళాదులను వీరు సరిదిద్ది 
భద్రపరచినట్లు క్రింది వెంకప్ప దాసులచే లిఖతమను దానిని బట్ట తెలియవస్తోంది. 


మోహనదాసులు సాక్షాత్తు మాండవ్యముని అంశమని తెలుస్తోంది. ఈ మాట వారి 
సమకాలీనులైన లక్షణదాసులు పేర్కొన్నారు : 
హందిపె పురందర విఠల దాసర 
నందన విజయదాసార్యర కోలె 
నందన విజయదాసార్యర ప్రేమపుత్ర 
గొందిపె మోహన్నరాయరిగె కోలె 
మోహన్నదాసర మాండవ్యరెంబువరు 
శ్రీ హనుమన్న ఒలుమేలు కోలె 
శ్రీహనుమన్న ఒలుమెయిందీకృతి 
శ్రీహరి చరణక్కర్పిసిదరు కోలె 


మోహనదాసుల కాలం 1780 ప్రాంతంగ తెలుస్తోంది. 


3 





జగన్నాధచాసులు 
4728-1809) 





జలజేష్ట నిభాకారం జగదీశ పదాశ్రయం 
జగతీతల విఖ్యాతం జగన్నాధగురుం భజే ॥ 


దాసవర్య దయాసింధో దూరీకృత దురాశిషం 
హరికథామృత వక్తారం జగన్నాధగురుం భజే ॥ 
రాయచూరు జిల్లాలో మానవీ తాలూకాలో “బ్యాగపట్ట"మనే గ్రామం ఉంది. అక్కడ 
నరసప్ప అనే అతను లక్షక్క అనే తన భార్యతో కరణీకం చేస్తూ జీవిస్తున్నాడు. ఒకసారి అతను 
సర్కారీ సొమ్ము సరిపెట్టలేదని నవాబు ఊరినుంచి వెళ్ళగొట్టాడు. అప్పుడది నైజాం పాలనలో 
ఉంది. అపుడు నరసప్ప విరక్తుడై భార్యతో పంగనామ తిమ్మణ్ఞదాసులను ఆశ్రయించి వారివలన 
'నరసింహ విఠల' అనే అంకితాన్ని పొంది దాసకూటంలో చేరిపోయారు. ఈ దంపతులకు 
క్రీశ 1727లో ఒక కుమారుడు కలిగేడు. అతనికి శ్రీనివాస అని నామకరణం చేశారు. 
ఉపనయనానంతరం మంత్రాలయ మఠం శ్రీవిబుధేంద్ర స్వాముల దగ్గర విద్యాభ్యాసానికి పెట్టారు. 
కొద్ది కాలానికే శ్రీనివాసప్ప గొప్ప పండితుడయ్యాడు. అయితేనేం ! “విద్యా వివాదాయ - ధనం 
మదాయా అన్నట్లుగ వీరి పాండిత్యం సాటి పండితులను అవమానించడానికే పనికొచ్చింది. 
ఒకసారి శ్రీవిజయదాసులు అక్కడికి రాగా శ్రీనివాసప్ప తన విద్యా మదంతో తల్లిదండ్రుల 
మాటకూడా వినక దాసులను నోటికొచ్చినట్లు దూషించాడు. దానివలన మహా భగవద్భక్తులకు 
ద్రోహం చేసినట్లయింది. విజయదాసులు మనసులో చింతించారు. భక్తుల మనసు కలత చెందితే 
భగవంతుడు ఊరుకుంటాడా? పాఠం నేర్చేడు. 


కంసమర్దన దాసరిగె నిస్సంశయది ఎరడదలెనా 
విద్వాంస నెందహంకరిసె భవగుణది బంధిసువా ॥ 
అన్నట్లుగ శ్రీనివాసప్పకు భయంకరమైన క్షయ రోగం ప్రాప్తించింది. క్రమంగ చావుకి 

దగ్గరయ్యాడు. అపుడు వారికి స్వప్నంలో శ్రీప్రాణదేవులు కనబడి “నువ్వు సజ్జనుడికి ద్రోహం 
చేశావు. అతణ్ణి శరణు కోరుకో. అప్పుడు నీ రోగం నయమవుతుంది” అని చెప్పేడు. తక్షణం 
శ్రీనివాసప్ప అంతవరకు ఉన్న అహంకారమంతా విడిచిపెట్టి విజయదాసులను వెదుక్కుంటూ 
వెళ్ళి శరణు కోరారు. అపుడు విజయదాసులు ప్రేమతో చేరదీసి నిన్ను నా శిష్యుడు భాగణ్జదాసులు 
ఉద్ధరిస్తారన్నారు. 


భాగణ్ణదాసులు శ్రీనివాసప్పను తన ఇంటికి తీసుకునివెళ్ళి స్నానాదులు చేయించి ఒక 
జొన్న రొట్టెను అభిమంత్రించి ఇచ్చి తినమన్నారు. అలాగే ధన్వంతరీ రూపుడైన పరమాత్మను 
అత్యంత భక్తితో “ఎన్న బిన్నవ కేళో ధన్వంతరి దయమాడో, సజ్జవను ఇవ కేవలా” ఇత్యాదిగ 
స్తోత్రం చేశారు. దాసుల పరమానుగ్రహంతో శ్రీనివాసప్ప క్షయరోగం పూర్తిగ నివారణమయింది. 
రోగం తగ్గినా విజయదాసులు శ్రీనివాసప్ప అల్పాయుష్కుడనీ వీరివల్ల కాగల కార్యం చాలా 
ఉందనీ అపరోక్ష జ్ఞానంతో తెలుసుకుని తమ శిష్యులైన భాగణ్ణదాసుల వయసులో 
40 సంవత్సరాలు అతనికి ఇమ్మని ఆదేశించారు. గురువుల యోగ్యత ఏమిటో? శిష్యుల 
భక్తిభావం ఎంత దొడ్డదో? భాగజణ్ఞదాసులు గుర్వాజ్ఞ ప్రకారం తన అద్భుతమైన యోగ 
సామర్థ్యంచేత తన ఆయుష్పులో 40 సంవత్సరాలు శ్రీనివాసప్పకు ధారపోశారు. 

భాగజ్ఞదాసులు శ్రీనివాసప్పను తీసుకుని తిరుపతి యాత్రకు బయలుదేరారు. మార్గంలో 
ఒక రోజున దాసులు భగవన్నామం చేస్తూ గుడిలో కూర్చుని ఉండగా శ్రీనివాసప్ప విడిదిలో 
నీరసంతో ఉండిపోయాడు. దేవుని భజనలో భాగణ్ణదాసులు వీరి విషయమే మరిచిపోయారు. 
శ్రీనివాసప్పకు ఆకలి దహించేస్తోంది. భగవంతుడు ఊరుకుంటాడా? తానే భాగణ్ణ వేషంలో 
భోజనం తెచ్చి తినిపించాడు. శ్రీనివాసప్పకు ఆ మధురాన్నం తినడంతోనే ఎక్కడలేని శక్తి వచ్చింది. 
ఆ విషయాన్నే పదేపదే తలచుకుంటూండగా భాగణ్ణదాసులు అన్నం పట్టుకుని వచ్చేరు. వచ్చి 
“నాయనా! శ్రీనివాసప్పా! భగవధ్యానంలో నిన్ను మరచిపోయేనయ్యా! నువ్వు హుషారుగానే 
ఉన్నావు. పోనీలే. అదే నాకు సంతోషం” అంటూండగానే శ్రీనివాసప్ప అంతులేని ఆశ్చర్యంతో 
“ మీరేకదా! భోజనం తెచ్చి పెట్టి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేమిటి?” అనగానే భాగజ్జదాసులు 
విషయం అర్థంచేసుకున్నారు. ఆయనకు ఆనందంతో దేహం రోమాంచమయింది. “అప్పా! 
వెంకటపతీ! శ్రీనివాసా! పాపాత్ముడనైన నాకోసం నువ్వు ఈ రోజున వంటకూడా చేశావా? 
అయ్యో! నేనెంత ద్రోహిని? ఎంత పాపిష్టిని? భక్తునిమీది దయతో ఇంత కష్టపడ్డావా?” అని 
ఎంతోసేపు దీనంగ పరిదేవన చెందారు. శ్రీనివాసప్పకు ఆ వెంకటపతే తనకు భోజనం పెట్టాడని 
తెలిసింది. వెంటనే దాసుల పాదాలమీద పడి తనకు అంకితోపదేశం చేయమని వేడుకున్నారు. 

భాగణ్ఞదాసులు “నాయనా! శ్రీనివాసా! ఆ వెంకటాపతే నీమీద అనుగ్రహం చూపాడు. 
ఇంక అలోచనెందుకు? నువ్వు పండరీపురానికి వెళ్ళి చంద్రభాగ నదిలో స్నానంచేసి లేవగానే 
నీ తలపై ఒక శిల ఉంటుంది. దానిమీదే నీ అంకిత నామం ఉంటుంది. ఆ నామంతో నువ్వు 
భగవంతుని కీర్షించు.” అని గురువు ఉపదేశించగానే శ్రీనివాసప్ప పండరిపురం చేరి నదిలో 
స్నానంచేసి లేవగానే “జగన్నాధ విఠల” అనే నామాంకితమైన శిల వారి తలపై వచ్చి ఉంది. 


దానిని స్వీకరించి భక్తితో కళ్ళకద్దుకుని “విఠలయ్యా ! విఠలయ్యా !” అనే కీర్తనను తొలిగా 
ఆ విఠలునికి అర్పించేరు. నాటినుండి వారికి జగన్నాధదాసులని పేరు వచ్చింది. గురువులైన 
భాగణ్ఞదాసులను, పరమగురువులైన విజయదాసులను ఆపైన భక్తితో స్తోత్రం చేశారు. వారి 
“తత్స్వ్వసువ్వాలి” 1200 పద్య గ్రంథం. అంతేకాక అత్యంత గహనము, గూఢార్థములూనైన 
32 సంధులున్న “శ్రీహరికథామృతసార”మనే గ్రంథాన్నికూడా రచించారు. వీరి కీర్తనలు అత్యంత 
గంభిరమైనవి, రసయుక్తమైనవి, ప్రాసయుక్తమైనవి. సంస్కృతంలో పండితులవడంచేత 
అందులోని అనేక పదాలను కన్నడంలోకి తెచ్చి కన్నడభాషకు మహోపకారం చేశారు. 

వీరు వ్రాసిన శ్రీహరికథామృతసారానికి కమలాపతిదాసులు, శ్రీసంకర్షణ ఒడెయరు, 
శ్రీపద్మనాభదాసులు మున్నగువారు ఎంతో విసృతమైన వ్యాఖ్యానం రచించారు. అయినా ఇంకా 
గూఢార్థం మిగిలే ఉందంటే ఆయన కవితా సామర్థ్యం ఎంతటిదో తెలుసుకోవచ్చును. వీరిని 
రంగడు మెచ్చిన దాసులనీ, రంగప్రియదాసులనీ కూడా పిలిచేవారు. వీరు ప్రహ్లాదుని తమ్ముడైన 
సహ్లాదుని అంశమని చెబుతారు. ఈ విషయాన్ని ఈయన శిష్యులైన ప్రాణేశ విఠలులు : 


తిళయెను ఎందెందిగూ ఆన్యా రంగ వలిద దాసరు జగన్మాన్య 
అలవ మహాత్మరెంబ పుణ్యకీర్తిగళ కీర్తన కేళ్వవర ధన్య ॥పల్ల॥ 
హిరణ్యకశ్యపుజ సహ్లాద నీనే ఎరడనే జన్మ శల్యనాదె 

గురువాది రాజర అర్షిసిదా పురందరదాస రాయరల్యుదిసిదా (1) 
ఐదనే రూప ఈగినదంతె మత్తె బహుదు ఆరనె జన్మ ముందంతె 
మోదాభివృద్ధిగేనో అంతె ఎంబవాదిగిదెల్లా అంతిగంతె (2) 
దాసర కూటస్టరిగీమాతు కెలవు దేశగళల్లి అనుభవవాదీతు 

ఈ సత్య ప్రస్తాపవెల్లాయ్యు శ్రీప్రాణేశ విఠలనల్లి హిందాదితు (3) 

ఈ సహ్లోదుడే ద్వాపరయుగంలో శల్యుడనే పేరుతో మద్రదేశాధిపతిగ ఉన్నాడని 
“మహాభారత తాత్పర్య నిర్ణయం” చెబుతోంది. జగన్నాధదాసులకు అనేకమంది శిష్యులున్నారు. 
వీరి అనంతమైన మహాత్మ్యములను గురించి చెప్పలేనన్ని విశేషములున్నవి. వీరు 82 
సంవత్సరములు జీవించి వైకుంఠలోకం తన స్వస్థానం చేరుకున్నారు. 'మానబి' గ్రామంలో 
ఈ వంశస్థులు నేటికీ నివసిస్తున్నారు. వారు ప్రతిసంవత్సరం దాసుల ఆరాధనను చాల వైభవంగ 
జరుపుతూంటారు. 

XX 


మహిపతిదాసులు 


మహిపతిదాసులు “కాఖండికి గ్రామ కాపురస్థులు. జీజాపూర్‌లోని 'బాదశాహ' దివానుగ 
ఉండేవారు. 'శావంగి' మొదలైన యవన అవధూతల ప్రభావంతో దివాన్‌గిరి వదలి వైరాగ్యమార్లం 
పట్టారు. 'సారవాడ' గ్రామం వెళ్ళి అక్కడ భాస్మరయోగినుండి ఉపదేశం పొందారు. దానితో 
సంవత్సరంలో పుత్రోదయమయింది. ఆ పుత్రుని పేరు కృష్ణరాయలు. ఇతనుకూడా తండ్రివలెనే 
“గురు మహిపతి” అంకితనామంతో పదములు రచించారు. గజేంద్రమోక్షాన్ని కూడా రచించారు. 
వీరు ఉత్తరాది మఠం శ్రీసత్యవర స్వాముల కాలంలో (1790 - 1797) ఉన్నారు. కాఖండికలో 
నేటికీ ఈ వంశస్థులు ఉన్నారు. ఇక్కడ మహిపతిదాసుల బృందావనం కూడా ఉంది. కార్తీక 
అమావాస్యనాడు వీరి ఆరాధన జరుగుతుంది. వీరు చివరికాలంలో సన్యాసం స్వీకరించారు. 


కమలేశవిరల 


వీరికి సురపురం ఆనందదాసులని పేరు. శ్రీవిజయదాసుల శిష్యులైన ఆనందదాసులు 
వేరు, వీరు వేరు. వీరు కేశవవిఠలుల శిష్యులు. వీరు అనేక కీర్తనలు ఎంతో సుందరంగా 
రచించారు. సంతబెన్నూరు రామదాసులు, సురపురం భీమదాసులు వీరి శిష్యులు. వీరి కీర్తనలలో: 


ఆరేనందరయ్యా ! రంగయ్య ! నినగారే నందరయ్య ! ॥ప॥ 
ఆరేనందరు యదుకులాగ్రణి ! నిన్న కారుణ్య లీలెయ 
తాళలారదె స్వామి ! ఆరేనందరయ్య ! 1అ.ప॥ 
సరసిజసన్నిభ ! కిరునగు ముఖదింద 

సురివొజొల్లిగె బాయి తెరవుత బందవగారేనందరయ్య ! 
కంగళొళశ్రు జలంగళు తుంబిరె అంగళదొళగాడో 
రంగనాయక స్వామి ! గారేనందరయ్య ! 

అంచెగాలిక్కుత అంబుజాంబక నిన్న బింబాధరముఖ 
చుంబిసి బందవ గారే నందరయ్య ! 

మూర్ణగవు తన్న బొజ్జనొళ్టాళైవుత గెజ్జె కాలందుగ 
జర్వుణిసుత్త బరువ గారే నందరయ్య ! 

బట్టు హిడిదు పుట్ట పుట్టపాదగళింద దట్టడి కమలేశ 
విఠలరాయని గారే నందరయ్య ! 






త్రుదవిరల 


1741-1820) 





ధారవాడ జిల్లాలో వరదానదీ తీరంలో 'కర్ణిగి' అనే గ్రామం ఉంది. ఆ కాలంలో 
ఈ గ్రామం విద్వాంసులైన చతుశ్చాఖీయ బ్రాహ్మణులతో శోభిల్లుతూ ఉండేది. ఒకసారి 
శ్రీజగన్నాధదాసులు శ్రీహరికథామృతసారం ౩2 సంధుల్ని రచించడం ముగించి ఫలశ్రుతిని 
రచించాలని సిద్ధపడుతున్న సమయంలో వారికి స్వప్నంలో 'నీ శిష్యుల్లో సమర్థుడు ఒకడున్నాడు. 
అతడు వ్రాయాలి ఫలశ్రుతి. నువ్వు వ్రాయవద్దు' అని వినిపించింది. దానితో దాసులు ఫలశ్రుతి 
వ్రాసే శిష్యునికోసం వెదకుతూ కర్ణిగిలో పెద్ద విద్వాంసుల సభ నేర్పాటుచేసి తాము ముందే 
సిద్ధంచేసుకున్న 16 ప్రశ్నలను తత్వసంబంధమైన వానిని సభముందుంచి ఈ ప్రశ్నలకు సరైన 
సమాధానాలివ్వగలవారే తమ గ్రంథానికి ఫలశ్రుతి వ్రాయగలవారు అన్నారు. పండితులుగ తమ 
దృష్టిలో ఉన్నవారెవరూ సమాధానం చెప్పలేకపోయారు. 

అంతలో దూరంలో చివర కూర్చున్న దాసప్ప అనే గృహస్థ లేచి పండిత బృందానికి 
నమస్కరించి అనుమతిస్తే యథాశక్తి సమాధానాలిస్తానన్నాడు. సభలోని పండితులందరూ 
అవాక్కులై ఆశ్చర్యపోయారు. వెనకటికి ద్రౌపదీ స్వయంవరంలో రాజాధిరాజులు అందరు 
ప్రయత్నించి విఫలులైనప్పుడు క్రింద కూర్చున్నవారిలోంచి ఒక పేద బ్రాహ్మణుడు లేచి నిలబడి 
నప్పుడు సభలోని వారంతా అతన్ని వవిధంగ వేళాకోళం చేశారో అదేవిధంగ ఇప్పుడు దాసప్ప 
పరిస్థితి అయింది. ఎందుకంటే దాసప్ప కొసరు మీసం పెంచుకుని, చేతిలో తాంబూల సామగ్రి 
సంచీ పట్టుకుని తములం నములుతూ ఆవారాగా తిరిగే మనుష్యుడు వాళ్ళ దృష్టిలో. 
అలాంటివాడు ఒక్కసారి మహానుభావులైన దాసుల ప్రశ్నలకి సమాధానాలు చెబుతానంటే 
పండితులందరు చూస్తూ ఎలా సహిస్తారు? ఎలా ఊరుకుంటారు? అసలే పండితులకి అసహనం 
ఎక్కువకదా! 

పండితులు, పామరులు అందరూ వక కంఠంతో దాసప్పను కూర్చో కూర్చో అన్నారు. 
దాసప్ప జన్మాంతరంలో ఏం పుణ్యం చేశాడో, ఏ మహాత్ముని అంశవల్ల అవతరించాడోఎవరికి 
తెలుసు? ఇదంతా జగన్నాధదాసులు పరికిస్తూనే ఉన్నారు. వారికి గ్రహింపు అయింది. అది 
మట్టిముద్ద కాదు, అనర్భ రత్నమని. ఆయన దాసప్పను దగ్గరికి పిలిచి మాట్లాడమని 
అనుమతిచ్చారు. దాసప్ప అన్నింటికి తగిన రీతిలో సమర్థంగ సమాధానాలిచ్చేడు. దాసుల 
సంతోషానికి అవధులు లేకపోయింది. పరమాత్మ తనకు కలలో చెప్పిన రీతిగ ఇతడే తనకు 


ముఖ్యశిష్యుడనుకున్నారు. 'దాసప్పా! నీజ్ఞానానికి ఈ వేషం తగినది కాదు' అని మందలించారు. 
దానికి దాసప్ప ఏమీ ఆలోచించకుండా ఠక్కున 'తమ అనుజ్ఞ అయితే ఇప్పుడే మీ శిష్యు్ణవుతా' 
అన్నాడు. దాసులు “తధాస్తు అన్నారు. దాసుల నోటినుండి మాట రావడమే తరువాయి దాసప్ప 
ఆ వేషమంతా తీసిపారేసి నదికి పోయి స్నానం చేసి ఊర్ధ్వపుండ్రాలు ధరించి వచ్చి దాసులకి 
సాష్టాంగపడ్డాడు. దాసులు వెంటనే అతనికి 'శ్రీదవిఠల' అనే అంకిత నామాన్నిచ్చి 
శ్రీహరికథామృతసారానికి ఫలశ్రుతి వ్రాయమన్నారు. దాసుల ఆదేశంతో శ్రీదవిఠలులు ఆ విధంగ 
ఫలశ్రుతి వ్రాసి స్వామికి సమర్పించారు. లోకంలో గురువు అనుగ్రహానికి సరితూగేది మరొకటి 
ఏదీ లేదు. అందుకే: 


గురు ప్రసాదో బలవాన్‌ ప్రసాదాత్‌ శ్రీహరేరపి 
అనుపాసితోపి భగవాన్‌ ప్రసన్నో యేన ముక్తిద: ॥ 
గురుప్రసాదం శ్రీహరి అనుగ్రహంకంటె బలమైనది. ఎందుకంటే ప్రార్థించకున్నా గురువు 

ప్రసన్నుడై ముక్తిమార్గాన్ని ప్రసాదిస్తాడు. దాసప్ప దాసుల అనుగ్రహం పొందాడంటే అతడు 
సామాన్యజీవి కాడు. ఏదో మహాత్ముని అంశే అయి ఉంటాడు. ఆ తరువాత దాసప్ప శ్రీదవిఠల 
పదంతో అనేక కీర్తనలు రచించారు. భక్తిరసంలో లీనమయ్యేలా చేసే శక్తి వాటికి ఉంది. శ్రీరాఘ 
వేంద్రులపై వారు చేసిన పదములు అందరి నోళ్ళలోను నానుతున్నవే. అందుకనే సందేహంలేదు. 
శ్రీదవిఠలులు మహనీయులు, మహా మహిమోపేతులుగ ప్రసిద్దులయ్యారు. 


SF mm 





ప్రాణేశ విఠల 


ప్రాణేశ విరల 
1/736- 18:22) 


ప్రాణపతి పదద్వంద్వ పంకజాసక్త మానసం 
శమాది గుణ సంయుక్తం శ్రీ ప్రాణేశ గురుం భజే॥ 





రాయచూరు జిల్లాలో 'లింగసూగూరు' అనే గ్రామం ఉంది. ఇది ఇప్పుడు తాలూకా 
పట్టణం. ఇక్కడ కాశ్యప గోత్రీకుడైన శ్రీపతిఅయ్యర్‌ అనే వైష్ణవుడు ఒకడుండేవాడు. అతని 
కొడుకు తిరకప్ప అక్కడ కరణీకం చేస్తూండేవాడు. ఇతనికి ముగ్గురు సంతానం. పెద్దవాడు 
రాఘవప్ప, మధ్యవాడు యోగీంద్రరాయలు, మూడోవాడు సుబ్బణ్ఞ. వారిలో మధ్యవాడైన యోగీంద్ర 
రాయలే మన ప్రాణేశ విఠలులు. యోగీంద్రుల దేహమంతా పుట్టుకనుంచీ శ్వేతవర్ణంతో 
తేజోవంతంగ ఉండేది. దీనిని ఆతని తల్లిదండ్రులు పెద్ద రోగమేమోనని భావించి మంత్రాలయం 
స్వామికి మొక్కుకున్నారు. ఆ మహాత్ముని ప్రభావంతో అంతా పోయింది కాని అరికాలిలో మాత్రం 
కొంచెం మిగిలి పోయింది. అది మూలస్వరూపానికి చెందినదనీ, పోయేది కాదనీ మంత్రాలయ 
స్వామి ధైర్యం చెప్పారు. అప్పుడు అందరూ తిరిగి వాళ్ళ ఊరు చేరుకున్నారు. ప్రాణేశవిఠలులు 
పాండురాజు అంశ అని చెబుతారు. 
యోగీంద్రులు పెద్దవారయ్యాక అప్పటి పరిస్థితుల కనుగుణంగ పార్శీ భాష నేర్చు 

కోసాగారు. ఇలా ఉండగా ఒకరోజున శ్రీజగన్నాధదాసులు అ గ్రామానికి వేంచేసారు. తిరకప్ప, 
ఆతని భార్య దాసులను భక్తితో తమ ఇంటికి ఆహ్వానించారు. దాసులు యోగీంద్రులను చూడగానే 
ఇదొక అమూల్య రత్నమని తెలుసుకుని వెంటనే అతన్ని చేరబిలిచి తల నిమురుతూ 'ప్రాణేశ 
విఠల' అనే అంకితమిచ్చి ఉవదేశం చేశారు. 'నాయనా! పార్మీ కాదు సంస్కృతం అధ్యయనం 
చెయ్యి' అన్నారు. దాసుల ఆదేశంతో యోగీంద్రులు “హరపనహల్ళి' రొట్టి వరదాచార్యుల వారి 
దగ్గర శ్రీమదాచార్యకృత గ్రంథాలను ప్రవచనం చేయడం మొదలు పెట్టారు. 

భాగవత శ్రేష్ట జగన్నాధ దాసాఖ్య రడి జాగు మాడదె అర్షిసి 

భోగివర శయన ప్రాణేశ విఠలాంకితవ ఆ గురుగళింద కొండు 

రాగద్వేషగళెంబ అరిగళను సంహరిసి 

రాగదలి హరికథన కవనరూపది పేళి ॥ 


అని వీరి కుమారుడు గురు ప్రాణేశ విఠల చెప్పారు. 
యోగీంద్రులు గురువు అనుగ్రహం కలిగినప్పటినుంచీ ప్రాతః స్నానం చేని, 


ఆహ్నికాదులను నిర్వర్తించి, గురువులిచ్చిన రామ, లక్షణ, సీతా, వేదవ్యాస, పట్టాభిరామ, 
తాండవకృష్ణ, లక్షీవేంకటేశ మొదలైన 14 ప్రతిమలను పూజించి అనంతరం ఆవులను తోలుకుని 
అడవికి వెళ్ళి ఒక చెట్టుక్రింద కూర్చుని యధేచ్చగ పరమాత్మ ధ్యానం చేస్తూ కీర్తనలు పాడుకుంటూ 
సాయంత్రం దాకా కాలం గడిపేవారు. ఈ విధంగ కొంతకాలం గడిచింది. ఇంతలో సర్కారీ 
నౌకరీ ఒకటి దొరికింది. ఆ నౌకరీ చేస్తున్నా యోగీంద్రులు నిత్య దేవతార్చన, పాఠ ప్రవచనాదులు 
విడిచిపెట్టలేదు. ఇలా కొన్ని రోజులయ్యేటప్పటికి ఆయనకి ఈ చాకిరీ ఏమీ నచ్చలేదు వెంటనే 
ఉద్యోగం విడిచిపెట్టేసి దాసకూటంలోనే ఉండిపోయారు. 


యోగీంద్రులు కాకుండా ఇంకా ఇద్దరన్నదమ్ములున్నారు కదా! వీరిలో పెద్దవాడైన 
రాఘవప్ప భగవద్భక్తుడై శ్రీరాయల అనుగ్రహానికి పాత్రుడయ్యారు. ఈయనే ప్రాణేశ విఠలుల 
కీర్తనలను వ్రాసి భద్రపరిచారు. తమ్ముడు సుబ్బణ్ణకూడా ప్రాణేశ విఠలుల ఉపదేశంతో 
భగవద్భక్తులయ్యారు. ప్రాణేశ విఠలుల అద్భుతమైన మహిమలు అనేకం ఉన్నాయి. అన్నీ కాదు 
అందులో ఒకటి తెలుసుకుందాం : 


ఒకానొక రోజున మంత్రాలయ పీఠ వరదేంద్రస్వాములు సంచారంలో యోగీంద్రుల 
గ్రామానికి వచ్చి దాసరాయల ఆతిధ్యం స్వీకరించి ఒక పటకుటీరం తనకివ్వగ దాన్ని మళ్ళీ 
కృష్ణార్పణంగ తిరిగి ఇచ్చి మళ్ళీ తాను అడిగినప్పుడు దానిని తిరిగి ఇవ్వవలసినదిగ ఆదేశించి 
ముందుకు సాగిపోయారు. 1785 విశ్వావసు సంవత్సరం ఆషాఢ శుద్ధ షష్టి మంగళవారం 
పూనాలో వారు బృందావనం చేరుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి వారు ప్రాణేశులకు 
కలలో కనిపించి “మేము లింగసూగూరు వస్తున్నాం. మాకు దానమిచ్చిన కుటీరం చూరుకింద 
తులసిమొక్కను కనుగొని అక్కడ బృందావనం ఏర్పరచు. మేము పూనానుంచి పాదుకలు 
పంపిస్తాం.” అని స్పష్టంగ చెప్పారు. ప్రాణేశులు ఆశ్చర్యంతో వెంటనే వెళ్ళి పరిశీలిస్తే నిజంగానే 
చూరుకింద నిలువెత్తు తులసిమొక్క ఉంది. దాసులేకాక అందరూ ఆశ్చర్యంతో తలమునక లయి 
పోయారు. స్వామి ఆదేశం ప్రకారం అక్కడ బృందావనం నెలకొల్పారు. అన్న ప్రకారం పూనానుంచి 
పాదుకలూ వచ్చాయి. ఇప్పటికీ అక్కడ ఆ పాదుకలకు పూజాదికాలు జరుగుతూనే 
ఉన్నాయి. ఈ విషయాన్నే ప్రాణేశ విఠలులు ఒక కీర్తనలో చెబుతారు : 


రాగ- భైరవి తాళ- త్రిపుటి 
హిందిన సుకర్మవేను బందొదగిదవో 
వరదేంద్రరాయ బందనమ్మ మందరకిందు ॥పల్ల॥ 


ముత్తిన అందణదొళు సత్తిగె నెరళ 
శ్రీపతి దయమాడి ఒలిద కారణదింద 
భూపమునివరరు బందా సమయది 
ఆపనితు గురువరర శ్రీపాద 
పూజెయను తాపరహితరాగి అర్షిసల్కె 
గోపతియ లర్దకరు బహుతుష్టరాగి 

ఈ తాపసద స్టళ వెమగె ఈయెనల్కె॥ 
కెలవు దివసద మ్యాలె దివ్యస్థళదల్లి 
తులసి వృక్షద రూప తాళ్వెనెనుతా 

సత స్వప్పదలి బందు పేళలా బణవియను 
బలు బేగదిం తెగిసి నోడుతిరలు 
దివ్యవాదంథ దళయుక్తదలి బెళెదిద్ద 
నీవె గర్వవాద వృక్ష నోడి 

సవ్యసాచియ సూత నీ పరియ తోరిదా 
నీవెల్ల నోడి ఆశ్చర్య వెనుతా ॥ 


సంస్కృతంలో కూడా ప్రాణేశ విఠలులు అద్వితీయ పాండిత్యం కలవారనడానికి వారు 
వ్రాసిన, 1. తత్వసంఖ్యాన టిప్పణి, 2. బ్రహ్మసూత్ర టిప్పణి, ౩. తత్వ ప్రకాశ టిప్పణి, 4. భ్రమరగీత, 
5. గోవీవిలాస, 6. సీతా స్వయంవర, 7. కాళీ స్వయంవర, 8. హనుమద్విలాస, 
9. భీమసేన విలాస, 10. పార్థ విలాస, 11. అనిరుద్ధ విలాస, 12. వీరభద్ర విలాస, 13. వశిష్ట 
విశ్వామిత్రాఖ్యాన, 14. వాయుస్తుతి, 15. ముయ్యద పద, 16. ప్రహ్లాద చరిత్ర మొదలైన 
పద్యగ్రంథాలు రచించారు. కన్నడ సాహిత్యానికి వీరు చేసిన సేవ చిరస్మరణీయము. అలాగే 
వ్యాసకూట, దాసకూటాలు రెండింటికి గురువులై అనేకమంది శిష్యులను సంపాదించుకున్నారు. 


వ్యాసకూట శిష్యులలో 1. గోవెతర వెంకటరాయలు, 2. రొట్టి వెంకటాచార్యులు, 
3. కంచే సుబ్బారాయలు, 4. మనవీ సీనప్ప మున్నగువారు ప్రముఖులు. దాస కూటంలోకూడా 
అనేకమంది శిష్యులున్నారు. వీరిలో ముఖ్యులు వీరి కుమారులు వెంకటదాసు. వీరికే గురు 
ప్రాణేశవిఠల అని అంకితనామం ఉంది. 


@ * 


అభినవ జనార్దన విరల 


అభినవ జనార్దన విఠలులు శ్రీజగన్నాధదాసుల శిష్యులు. వీరికి ప్రేమదాసులనికూడా 
పేరు. వీరు ప్రహాదరాయల అంశమని చెబుతారు. వీరి స్వస్థలం 'సోమపుర' గ్రామం. వీరు 
పుట్టుకతోనే అవిటివారు. ప్రపంచ బాధను చూడలేక శ్రీమద్రాఖువేంద్రస్వాములను 
కష్టనివారణార్థం పద్యరూపంలో స్తుతించారు. వీరి స్తుతికి గురువులు మెచ్చిన తక్షణం 
వెనుకనుంచి ఎవరో వచ్చి చేయందిచ్చి కూర్చున్నవారిని లేపినట్టు తోచింది. దానికో ఆయన 
అవిటితనం పోయి చక్కగా నడవగలిగారు. అపుడు చెప్పిన కీర్తన : 
రాగ- ధన్యాసి తాళ- ఆట 

గురువే నీ కరుణిసదిరలు ఉద్దరిసువ 

దొరెగ కేధరయొకుంటే (పల్లు 

కరుణసాగర ఎన్న కరెదు కైపిడిదు 

నీ కరుణిసో మధీంద్రకరజ రాఘవేంద్రా(అను.ప) 

తరుణి తరుళరు ఈ శరీర బంధుగ 

ళుపకరిస లాదరిప రెల్లా 

చరణ విల్లద పక్కమురిదుబిద్ద గుబ్జీ 

మరియంతె బాయి బిడలు నోళ్చరెల్లా 

క్షితియోళ్‌ భక్తర వాంఛితవిత్తు 

పొరువ కీరుతి కేళి అతిశయది 

పతిత పావనరెందు మతిలి 

సంస్తుతిసి త్వరితది శరణాగతనాద 

మ్యాలిన్ను దినకర కులజాత 

నెనిప రామనపాద వనజారాధక నెనిప 

మునికులోత్తంస, సజ్జన శిఖామణి, 

గుణ గళ అభినవ జనార్దన విఠలన దూత ॥ 

అని స్తుతిస్తూ ఇంకా : 


1 బందద్దెల్లా బరలి రాఘవేంద్రర దయ వొందిరలి (పల్ల) 


2 తుంగా తీరది నింత సుయతివర న్యారే పేకమ్మయ్య (పల్ల) 

3 మంత్రాలయ మందిరా మాం పాహి (పల్ల) 

4 బాగి భజిసిరో రాఘవేంద్రయతియ కొడువను సన్మతియ (పల్లు 

- ఇటువంటి దివ్యస్తోత్రాలన్నీ దాసులచేతనే కూర్చబడ్డాయి. 

రాగ - నాదనామక్రియ తాళ- ఆది 

నమో నమో రామా! దేవోత్తమాంజనేయ ప్రేమా! (పల్ల) 
క్షమాపాశ్రిత జన సమూహ 
కల్పద్రుమాపరాధ క్షమాపణం కురు (అను.ప) 
అజా నరరూపా! రఘుజాంబుజాప్త కులదీపా! 
అజేశ భుజగా! ద్విజేంద్రముఖ సుర వృజాధిపతి హరి! గజేంద్రవరదా! 
అయోధ్యపుర నిలయా! నిత్యా! వియోగినీ ప్రియా! 
దయాపరస్మద్ధయాపహర! బుషి సుయాగ రక్షక! త్రయామయాత్సా! 
సనాతన సుమిత్రా! దశస్యందనాఖ్య నృపపుత్రా! 
అనంత మంగళ! సునామ ప్రణుతా! 


ఘనాశ అభినవ జనార్దన విఠలా! 


ఈ కీర్తన జనార్దన విఠలులకు మంచి సంస్కృత పాండిత్యంకూడా ఉందని 
తెలియజేస్తోంది. 


క్వి 





సులు 


మొదలకల్లు శషదా 


మొదలకల్లు శేషదాసులు 
41806 - 1885) 


'మొదలకల్లు' అనే పేరు 'ఆదిశిల' అనే సంస్కృతపదానికి తద్భవరూపము. ఇది గద్వాల 
చేరువలోని ఒక పవిత్రక్షేత్రము. పురాణకాలం నుంచీ ప్రసిద్దమైన పుణ్యక్షేత్రాలకి ఆయాకాలాలలో 
జ్ఞానవంతులైన మహర్చులు స్థలపురాణాలు’ అనే పేరుతో వ్రాసి ఉంచారు. ఇలాంటి సుప్రసిద్ధమైన 
స్థల పురాణం లేని పుణ్యక్షేత్రాలు ఈ పవిత్ర భారతదేశంలో లేనేలేవని చెప్పవచ్చును. స్థలపురాణాలంటే 
అవేవో కల్పితగాథలు కావు. ఆయా క్షేత్రాలలో నడిచిన యధార్థ ఘటనల నిజ చరిత్రలు. అవన్నీ 
పూర్వీకులకు అనుభవానికి వచ్చినవి. 

కృష్ణ- తుంగభద్ర నదుల మధ్యలో 'మొదలకల్లు' గ్రామానికి సమీపంలో ఉన్న 'దరూరు' అనే 
పల్లెలో 1810లో దాసులు శేషప్ప అనబడుతూ జన్మించి పెద్దవాడయ్యాక ఆ గ్రామానికి కరణమై 
గౌరవంగా జీవితం గడుపసాగారు. ఆ గ్రామానికి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ప్రసిద్ధ గద్వాల 
సంస్థానంలో చాలా వైభవంగ నడుస్తున్న కార్తీక, మాఘ మాసాల్లో జరిగే విద్వత్సభలకు వెళ్ళే సమస్త 
బ్రాహ్మణ పండితులకూ శేషప్ప ఇల్లు అన్నసత్రం, ఆశ్రయం అవుతూండేది. శేషప్ప మంచి కార్యదక్షత 
కలవాడవడంచేత ఆ చుట్టుపక్కల గ్రామాల్లో లెక్కల్లో మనిషిగ వ్యవహరిస్తూండేవారు. ఈయన ఇంటికి 
ప్రఖ్యాత పండితులేకాక, సత్పురుషులైన యళమేలుకు చెందిన వే.హయగ్రీవాచార్యులు, సురపురానికి 
చెందిన ఆనందదాసులు మొదలైనవారు ప్రేమాభిమానాలతో వస్తూండేవారు. 

ఇలా ఉండగా కుత్సిత మనస్ముడైన గద్వాల సంస్థానాధిపతి సోమిరెడ్డి వక్రదృష్టి శేషప్పమీద 
పడింది. శేషప్ప వేషభూషలు, పేరుప్రఖ్యాతులు విని, చూచి అసూయాపరుడై తన సంస్థానానికి 
పిలిపించుకుని చాలా అవమానపరిచాడు. దానితో శేషప్ప ఆ అధిపతిముందే తన కరణీకాన్ని 
వదలిపెట్టి అక్కడినుంచి తన ఊరు 'దరూరు' వెళ్ళకుండా తిన్నగా 'చింతలదేవి' అనే ఊరు వెళ్ళి 
అక్కడ సర్వజ్ఞాలైన శ్రీనివాసరాయ మహాస్వాములచే ప్రతిష్టితమైన ఒక చిన్న గడ్డి - గాదం మొలిచి 
నిరాశ్రయంగ ఉన్న మారుతీ దేవాలయంలో అనాధగ ఉండడం మొదలుపెట్టారు. కాలగతిని 
తప్పించుకోవడం ఎంతవారికైనా సాధ్యంకాదు కదా! శేషప్ప రాత్రి పగలు అక్కడే ఉండడం, చేరువలోని 
కృష్ణానదిలో స్నానం చేయడం, ఆ నీటిని తెచ్చి దేవునికి అభిషేకం చేయడం, ఒంటికాలిపై నిలబడి 
వీరాంజనేయ మంత్రం జపించడం ఇలా రోజంతా గడుపుతూ సాయంత్రం వేపాకు 'పంచప్రాణాహుతి' 
అని తిని పడుక్కుంటూండేవారు. 

వైభవశాలి శేషప్పకు 'శయ్యా భూమితలం, దిశోపి వసనం, జ్ఞానామృతం భోజనం' అయి 
మహావైరాగ్యంతో శ్రీశుకాచార్యుల నైజవృత్తిని ఆచరిస్తున్నారు. ఇంతకీ నిజమైన జీవిత సుఖశాంతులు 
ఈ శరీరానికి లోపలా? బయటా? ఎక్కడ? జ్ఞానానుభవం కలిగినవారే చెప్పగలరు. శ్రీహరిని 





ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నవారే చెప్పగలరు. శేషప్ప ప్రాణదేవుని సాక్షాత్కారం పొందాలి. లేదా ఈ 
ప్రాణాలు ఇలాగే పోవాలి అని దృఢ సంకల్పంతో జపదీక్షలో ఉన్నారు. రోజురోజుకూ జపదీక్ష 
కఠినతరమై చివరకు మౌనదీక్షలోకి అడుగుపెట్టారు. క్రమంగ శక్తి నశించి చిక్కి శల్యమైపోయారు. 
నిలబడి దీక్ష చేయలేక చతికిలబడిపోయారు. కూర్చోడానికికూడా శక్తిచాలక పరుండి పోయారు. 
అయినా మంత్రజపాన్ని మాత్రం వదలిపెట్టక జపిస్తూనే ఉన్నారు. 

“మలగి పరమాదరది పాడలు కుళితు కేళువ, 

కుళితు పరమాదరతి పాడలు నింతు కేకువ 

నిలుత పరమాదరది పాడలు నలివ, 

నలివ పరమాదరది పాడలు ఒలివ హరి” 

అనే దాసుల వచనం ప్రకారం అలా పడుక్కునే జపిస్తున్న శేషప్ప స్వప్పుంలోకి ఎవరో ఒక 
భవ్యస్వరూపుడు, సురశ్రేష్టుడు వీణవాయిస్తూ కనబడి “నాయనా! ఎందుకు ఇంత కష్టపడతావు? 
ఎందుకు శరీరాన్ని వ్యధ పెడతావు? నీ ఇష్టార్థం త్వరలో తప్పక సిద్ధిస్తుందిలే.” అనగానే ఒక్కసారి 
లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చున్నారు. ఆ స్వప్పాన్ని పదేపదే స్మరించుకున్నారు. మనసు కొంచెం 
సమాధాన పడింది. కొంచెం ధైర్యమూ వచ్చింది. మరుచటి రోజునుంచి నిరశనవ్రతాన్ని విరమించి, 
పూర్వం లాగానే వేపాకునే కొంచెం ఆహారంగ స్వీకరిస్తూ నియమం తప్పకుండా మంత్రం 
జపిస్తూండగా ఒక రోజున మళ్ళీ స్వప్నంలో తన ఇంటికి అతిధిగ వచ్చే యళమేలు 
హయరగ్రీవాచార్యులు కనబడి ఏమయ్యా! శేషప్పా! నిన్న నీకు కలలో కనబడి శ్రీవిజయదాసులు 
చెప్పినమాటని అనాదరిస్తున్నావా? ఇంక ఈ కలిన వ్రతాన్ని చాలించు. ఏకభుక్తంతో శ్రీముఖ్య 
ప్రాణదేవులకు అర్చన చేసి ప్రసన్నం చేసుకో. కలియుగంలో శ్రీహరి దివసం (ఏకాదశి) మినహా 
ఏరోజూ అనశనవ్రతం చెప్ప బడలేదు. యోగ్యత నతిక్రమించి చేసే దేహదండన ఆసురీ వ్యాపారం 
అవుతుంది సుమా! కలియుగంలో మానవులు అల్బ శక్తిమంతులు, అజ్ఞాలు, అల్పసాధకులు, 
అల్పఫలాధికారులు, అల్పాయుష్ములు” ఇత్యాదిగా ఉపదేశం చేసి అదృశ్యులయ్యారు. దానితో తన 
దీక్ష హఠదీక్ష కాబట్టి ఇక కేవల సాత్విక దీక్షగానే కొనసాగించాలని శేషప్ప నిర్ధారించుకున్నారు. 
ఈ సత్యవచనాన్ని ఒక హరిదాసోత్తముడు చాలా రసవత్తరంగ చెప్పాడు: 

శ్రీహరి భక్తరు కుటిల రహితరు 

ధర్మకామార్హ ముకితి సంఘటిస లెమగెందు 

సురనది ముఖ్య తీర్ధ వేంకటశైల మొదలాద క్షేత్రదల్లి 

సత్కర్మ హటదింద మాళ్చరల్ల ॥ 

వటపత్రశాయన నొలుమెయ నొదే బయసు తాజాండ 

కటహ సర్వత్ర వ్యాప్తనాద శ్రీ జగన్నాధ 


విఠల గావావ దేశకాలగాళలి సాసటి యల్ల వెనుత 
ఆర్థటది సారు వవరిగ యావ భయవిల్ల ॥ 

అని చెప్పబడడం త్రికాలసత్యమైనది. శేషప్ప శ్రీవిజయదాస వరేణ్యులు అప్రార్థితంగ విశేష 
అనుగ్రహంతో తనలాంటి తుచ్చ జ స్వప్న సందర్శనమిచ్చి ఉద్ధరించిన గొప్ప ఉపకారానికి 
కృతజ్ఞతగ ఆ పరమ పుణ్యాత్ముల జన్మస్థలమైన “చీకలపరివికి, బృందావనస్థులైన “చిప్పగిరి"కి 
వచ్చి సంపూర్ణభక్తితో సేవ సమర్పించారు. అపుడు కరుణాపూర్ణుడు, వరప్రసాదుడునైన 
శ్రీవిజయదాసవరేణ్యులు దర్శనమిచ్చి “శేషప్పా! నీ పూర్వజన్మలైన బేలూరు వైకుంఠదాసులు, అదవాని 
పంగనామ తిమ్మణ్ణదాసులు ఈ రెండు జన్మలందు నువ్వు అపరోక్ష జ్ఞానివై ఉన్నావు. కానీ అది 
బాహ్య పరోక్షం మాత్రమే అయి ఉంది. ప్రకృత జన్మలో ఆరెండు జన్మల సుకృతమే నీకు లభించడంచేత 
నీకు బింబాపరోక్ష జ్ఞానం లభించాలని సత్యసంకల్పానుసారంగ మేము నీకు తిరిగి “గురు 
విజయవిఠలి అనే అంకితాన్ని భగవదాజ్ఞగ ప్రదానం చేస్తున్నాం. నీ అధికారం దొడ్డది. తుంగభద్రానదీ 
తీరంలో హంపీకి చెందిన చక్రతీర్ధంలోని శ్రీయంత్రోద్ధారక ప్రాణదేవులు, అలాగే వారి సమీపంలోని 
నవ దేవతా స్వరూపమైన బృందావనాల దివ్యము, పవిత్రమునైన సన్నిధానాల సేవ జరపడంచేత 
నీకు ఆ దేవతల దర్శనం లభించి మహా రుద్రోపాసనద్వారా స్వబింబాపరోక్షజ్ఞానం సంప్రాప్తిస్తుంది 
అని అనుగ్రహించి అదృశ్యులయ్యారు. ఆ దేవతాశ్రేష్టుల ఆజ్ఞను శేషప్ప తు,చ తప్పకుండా 
అనుసరించారు. దాని కనుగుణమైన ఫలమూ వారికి సిద్ధించింది. శేషప్ప సుప్రసిద్ద హరిదాసులై 
మొదలకల్లు శేషదాసులుగ ప్రఃి ప్రసిద్ధులయ్యారు. 

శేషదాసులు తమ స్వగ్రామం “చించలదేవల'కి తిరిగి వచ్చారు. “కిమలభ్యం భగవత్‌ ప్రసన్నేన, 
శ్రీనికేతనేన” అనే శాస్త్రవచనంలా దాసుల కీర్తి దినదిన ప్రవర్ధమానమై గద్వాల సంస్థానమంతా 
వ్యాపించింది. గద్వాల మహారాణి వెంకటలక్షమ్మ, దివాన్‌ గోవిందరాయలు, కోశాధికారి 
శ్రీనివాసరాయలు వీరికి శిష్యులయ్యారు. మళ్లీ ర నిత్యం స సద్రాహ్మ ణులకు, సువాసినులకు భోజన 
సమారంభం ప్రారంభమయింది. గీతలో కం. “అనేక వేల జీవులలో ఏ ఒక్కడో సాధన సిద్ధికోసం 
ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే వేల జీవులలో ఏ ఒక్కడో మాత్రమే సిద్ధిని పొందుతాడు. ఇలా 


వి 


సిద్ధిని పొందినవారిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను (శ్రీహరిని తెలుసుకుంటాడు.” అని చెప్పడం 
పరిపూర్ణ సత్యవచనం. శేషదాసులు రచించిన పదములు, సుళాదులు, ఉగాభోగములు వేలకొలది 
ఉన్నాయి. ఆ సుళాదులలో తాము అర్జునాంశ అని గోప్యంగ వచించారు. ఈ మహాత్ములు సుమారు 
80 సంవత్సరాల వయస్సులో పార్థివ శరీరాన్ని 1807 పార్థివ సంవత్సరం వైశాఖ శుద్ధ అష్టమి 
శుభసమయంలో పరిత్యజించి వైకుంఠం చేరుకున్నారు. నేటికీ మొదలకల్లులో వారి పుణ్యారాధన 
మహోత్సవంగ జరుగుతూనే ఉంటుంది. 


కకక 





కనకదాసు 
41508-1606) 


కనకదాసు పురందరదాసులవారిలాగే సాంసారిక జీవనంలో సుసంపన్నుడు. చివరకు 
వైరాగ్యం పొంది భగవంతునితో వాదించి మోక్షం పొందిన భక్తశిఖామణి. 

ధారవాడ జిల్లాలో 'బాడ' అనే గ్రామంలో వీరప్ప, బుచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు. 
వారి ఏకైక కుమారుడు తిమ్మప్ప. వీరు గొట్టిల కాపరులుగ పుష్కలంగ సంపాదించుకున్నారు. 
ఒకనాడు తిమ్మప్ప తన భూమిలో తవ్విస్తూండగా దైవికంగ అతనికి ఒక ధనకలశం లభించింది. 
ఆ ధనంతో అతడు ఆ స్థలంలో 'ఆదికేశవస్వామి' దేవాలయం కట్టించాడు. అపార కనకరాశిని 
పొందిన వాడవడంచేత అందరూ అతన్ని 'కనకనాయకుడు' అని పిలిచేవారు. 


ఒకనాటి రాత్రి కనకనాయకునికి కలలో ఆదికేశవస్వామి సాక్షాత్మరించి 'నాకు దాసుడవు' 
కమ్మన్నాడు. 'నేనెందుకు దాసుణ్ణి కావాలి? నేను చేస్తున్న ఈ సేవ నీకు చాలదా? దాసుణ్జెతే 
అదనంగా ఒరిగేదేముంది?” అని ప్రశ్నించాడు కనకనాయకుడు కలలోనే. కొంతకాలమయింది. 
కనకనాయకునికి కళత్ర వియోగం కలిగింది. దాన్ని మరువకుండానే మాతృ వియోగం 
సంభవించింది. ఈ బాధలలో ఉండగానే వైరులతో కలహంకూడా సంప్రాప్తమయింది. కష్టాలు 
ఒంటరిగా రావని అర్ధమయింది కనకునికి. 





వైరులతో పోరాటంలో నిలువెల్ల గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయాడు. అప్పుడుకూడా 
ఎవరో 'కనకా! దాసుడవు కా' అన్నట్టు వినిపించింది. కనకుడు మాట్లాడ్డానికి శక్తి చాలక 'కేశవా' 
అన్నాడు. ఆ మాటతో అతనికి అనంతమైన శక్తి కలిగింది. ఆ యుద్ధభూమిలోనే 'స్వామీ! నన్ను 
క్షమించు. నేను నీకు దాసుడ నవుతాను' అని శపథం చేశాడు. 


తిరిగి రాగానే తన సర్వస్వం త్యాగంచేసి ఏకతార, చిటికెలను ధరించి కేశవాలయంలో 
కూర్చుని అదేపనిగ ధ్యానించడం మొదలుపెట్టాడు. భగవత్రేరణ లభించింది. దానితో కేశవుని 
మొదలుకొని కృష్ణాంతంవరకు ఆశవుగ కీర్తన ఒకటి గానం చేసి ఆ కేశవునికే అర్పణ చేశాడు. 
కనకుడిపుడు సర్వసంగ పరిత్యాగి. వేదాంత రహస్యాలు తెలుసుకోవాలని కోరిక కలిగింది. 
దళితుడైన తనను చేరదీసే గురువెవ్వరు? భగవదాదేశంగ కనకదాసు విజయనగరం పోయే 
దారిపట్టాడు ఒకనాడు. ఆ సమయంలో వ్యాసరాయలు అక్కడ తన శిష్యులతో కూడి పండితగోష్టి 
జరుపుతున్నారు. కనకదాసు వ్యాసరాయలను చేరి తనకు తత్వోపదేశం చేయమని ప్రార్థించాడు. 


పండితుడైనవాడు బ్రాహ్మణునియందు, గోవునందు, కుక్కయందు, కుక్కమాంసం 
తినేవానియందు సమభావం కలిగి ఉంటాడు. సరిగా ఆ సమయంలోనే వ్యాసరాయలు మదనపల్లి 
ప్రాంతంలో 'వ్యాససంద్ర'మనే చెజువును తవ్వించి దానికి ఒక తూమును పెట్టిస్తూంటే మధ్యలో 
ఒక పెద్ద చట్టుబండ అడ్డుపడింది. పనివాళ్ళు దిక్కుతోచక పని వదలిపెట్టేశారు. మహిమాన్వితులైన 
వ్యాసరాయలు కనకుని చూడగానే అతడు యమధర్మాంశజునిగ గుర్తించారు. 'నీకు 
మంత్రోపదేశం కావాలా? ఏం మంత్రం? పోతు మంత్రమా?' అన్నారు. కనకదాసు ఆ మాటనే 
మంత్రంగ తదేకంగ ధ్యానించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకు అతనికి ఒక పోతు ప్రత్యక్ష 
మయింది. గురువుకు ఆ విషయం తెలియజేశాడు. దానిని యముని మహిషంగ స్వామి గుర్తించి 
దానితో అడ్డంగ ఉన్న ఆ చట్రాతిని తొలగింపచేశారు. కనకదాసును వ్యాసరాయలు శిష్యునిగ 
స్వీకరించారు. 


కనకదాసును వ్యాసరాయలు శిష్యునిగ స్వీకరించడం మిగిలిన శిష్యులకి కంటక 
ప్రాయంగ ఉంది. ఒకనాడు వ్యాసరాయలు 'మోక్షానికి అధికారులెవరు?' అనే విషయంమీద 
పండితగోష్టి జరిపి అనంతరం శిష్యులను 'ఇక్కడ ఉన్నవారిలో మోక్షార్చులెవరు?' అని అడిగారు. 
శాస్తోపశాస్త చర్చలు లేకుండా కనకదాసు సూటిగా 'నేను పోయిన పోవచ్చును' అని బదులు 
పలికాడు. అందుకు అక్కడ ఉన్నవారంతా 'చాలు. చాలు. తత్వజ్ఞానులకు, సత్యనిష్టా గరిష్టులకు 
లేని మోక్షం వీనికిమాత్రమే లభిస్తుందా? స్వామి వీణ్ణి చేరదీసి అనవసరంగ వీడికి కొమ్ములు 
తెప్పించారు' అని దూషించడం మొదలెట్టారు. 

వ్యాసరాయలు నిశ్చలంగ 'కనకా! వివరించు నీ అభి ప్రాయం' అన్నారు. 'స్వామీ! “నేను” 
అనునది పోతే మోక్షప్రాప్తికి అవకాశముంటుందని నా భావం” అని వివరించగానే 
పండితులందరు ముక్తకంఠంతో వైరం మరచి శ్లాఘించారు. 'పండిత పామరులకు వేదాంత 
రహస్యాలు సులభంగ అర్థమయ్యే ఈ మార్గమే దాస పద్ధతి' అని వ్యాసరాయలు ఆనతిచ్చారు. 

కనకదాసు మహాజ్ఞాని అని క్రమంగ అందరికీ తెలియసాగింది. తన జాతివారిలో 
అనాచారాలను, మూఢ సంప్రదాయాలను తొలగించడానికి కృషిసల్పాడు. ఇంటిబిడ్డను 
దేవదాసిగ ఇవ్వడాన్ని దాసు నిరసించాడు. ఉత్సవాలలో జంతుబలులను నివారించాడు. మద్య 
పానాన్ని విమర్శించాడు. ఒకరోజున కనకదాసుకు స్వప్నంలో శ్రీనివాసుడు కనబడి 'కనకా! 
తిరుపతికి రా! అన్నాడు. స్వామి దేవాలయ అర్చకునికి 'నా భక్తుడు కనకదాసు వస్తున్నాడు. 
అతన్ని సాదరంగ ఆహ్వానించు అని ఆదేశించారు. అర్చకుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఏకతార 
మీటుకుంటూ వస్తున్న అతన్నే 'కనకదాసు ఎవరయ్యా?' అని అడిగాడు. దానికి దాసు 'వెనక 


వచ్చేవానికి ముందువాడు, ముందు వెళ్ళేవానికి వెనుకవాడు' అని బదులిచ్చి సాగిపోయాడు. 
అర్చకుడు అతనెవరో పిచ్చివాడనుకున్నాడు. 


కనకదాసు ఆలయం చేరుకున్నాడు. దైవదర్శనం లభించలేదు. ఆహారం లేదు. 
పడుక్కోడానికి చోటెనా లేదు. చలిలో వణుకుతూ ' బాగుందయ్యా! తిరుపతి రమ్మన్నావు. ఇందుకా 
ఈ వైభవం?' అని పరిహాసం చేశాడు. ఇంతలో ఒక వ్యక్తి తినుబండారాలతో వచ్చి తినమన్నాడు. 
దాసు తృప్తిగ తిని 'నీవెవరు నాయనా! దేవుళ్ళా వచ్చావు' అన్నాడు. అందుకా వ్యక్తి 'నేనే' అని 
చెప్పి తన పైవస్త్రం కప్పుకుందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు. 

మరునాటి ఉదయం అర్చకుడు ఆలయంలో ప్రవేశించేసరికి మూలవిరాట్టు పైవస్తం 


par) 
Uy 


లేదు. దానికోసం నాలుగుమూలలా వెదికారు. ఒక మూల అది కప్పుకుని పడుక్కున్న వ్యక్తిని 
చూసి నిర్భాక్షిణ్యంగ కొట్టడం ప్రారంభించారు. కనకదాసు మారుమాట్లాడకుండా నిశ్చలంగ, 
నిర్మలంగ ఆ దెబ్బలన్నీ సహించాడు. తిరిగి వచ్చి చూస్తే అతన్ని కొట్టిన దెబ్బలన్నీ స్వామివారిమీద 
ఉండడంతో అర్చకుడు నివ్వెరపోయాడు. దానితో అతనే కనకదాసని అర్చకునికి అర్ధమయింది. 
భగవంతుడు ఎక్కడో ఉండడు. మనమధ్య తిరుగుతూ మనలో ఒకడుగానే ఉంటాడు. మన 
బాధలు తీర్చడానికి భక్తులకు చేదోడు వాదోడు అవుతూంటాడు. హేతువాదం పెరిగి 
లౌకికభావాలు అధికమవడంతో భక్తిభావం సన్నగిల్లింది. దాని ఫలితమే మనకు మిగిలిన 
అశాంతి, అభద్రత ఇత్యాది అనర్థకాలు. ఉన్నది ఒకటే తృష్ణ. ఇంతకన్న మనిషి పతనానికి 
కావల్సిందేముంది? 

కనకదాసు తీర్థసేవ చేస్తూ 'ఉడిపి' శ్రీకృష్ణుని సన్నిధికి చేరేడు. దైవదర్శనానికి అనుమతి 
లభించలేదు. దానితో అతడు ఆలయం వెనక్కివెళ్ళి నందకిశోరుణ్ణి దర్శనమిప్పించమని 
స్తుతించాడు. విలువైన ఆభరణాలతో, తులసి, గంధ, పుష్ఫాక్షతలతో, దివ్య పరీధానంతో, మురళి 
వాయిస్తున్నట్లున్న ఆ దివ్య మంగళ విగ్రహం భక్తులందరూ చూస్తుండగానే ఒక్కసారిగ వెనుకకు 
తిరిగిపోయింది. అక్కడ గోడకి కిటికీ ఏర్పడి కనకదాసుకు స్వామి దర్శన మిచ్చాడు. ఆనాటినుండి 
స్వామి అలానే ఉండిపోవడంతో నేటికీ ఉడిపిలో స్వామిని కిటికీగుండానే దర్శించు కుంటున్నాం. 

ఒకసారి వ్యాసరాయలు భగవన్నివేదన చేసిన అరటిపండ్లను ఒక్కొక్కరికి ఇచ్చి ఎవరూ 
లేనిచోటు చూసుకుని భుజించమన్నారు. శిష్యులందరూ ఏమూలో నక్కి ఎవరూ చూడకుండా 
మెక్కేసారు. కనకదాసుమాత్రం వెనుతిరిగి వచ్చి 'స్వామీ! ఈ పండ్లు తినడం నావల్ల కాదు. 
ఎక్కడకు వెళ్ళినా పరమాత్మ కనబడుతూనే ఉన్నాడు. అతడు లేనిచోటే లేదు. అటువంటప్పుడు 


అతడు చూడకుండా తినేదెట్లాగ? అన్నాడు. అది విని వ్యాసరాయలు కనకదాసుకు వేదాంత 
రహస్యాలను ప్రత్యేకంగ బోధించసాగారు. 

కాలం గడుస్తోంది. వ్యాసరాయలే మరుజన్మలో రాఘవేంద్రులుగ జన్మించారు. ఒకసారి 
స్వామి తన శిష్యులతో తిరుపతికి వెళుతున్నారు. మార్గ మధ్యంలో ఒక ప్రాచీనమైన మారుతి 
దేవాలయంలో విడిది చేశారు. ఆ దేవాలయానికి ఒక దళితుడు ప్రతినిత్యం ఒక కట్టెలమోపును 
ఇస్తూంటాడు. ఆ రోజుకూడా అలాగే కట్టెలమోపుతో వచ్చిన అతడు స్వామిని చూచి సాష్టాంగ 
పడ్డాడు. స్వామి అతన్ని చూడగానే ' నీ గతి ఇట్లెనదేమి?' అన్నారు. 'ఇది నా కర్మ. అనుభవించక 
తప్పదు. చాలు. ముక్తిని ప్రసాదించు' అన్నాడు ఆ దళితుడు. అందుకు రాఘవేంద్రులు 'నీ దగ్గరున్న 
దేదైనా రామచంద్రునికి సమర్పించుకో' అన్నారు. 

వెంటనే అతడు తన దగ్గరనున్న గుప్పెడు ఆవాలు తెచ్చి గురువు ముందు ఉంచాడు. 
స్వామి వానిని స్వీకరించి 'ఈ భక్తాగ్రణి జ్ఞాపకార్థం మన మఠంలో వ్రతకాలంలోకూడా 
నిరాటంకంగ ఆవాలు ఉపయోగింపబడుగాక.' అని ఆదేశించారు. అంతట శిష్యులు 'స్వామీ! 
ఈ భక్తుడెవరో మాకు తెలుపరాదా!' అని అడిగారు. అంతట రాఘవేంద్రులు 'ఈ భక్తుడెవరో 
కాదు. నా పూర్వజన్మలో ఇతడు కనకదాసు. నాకు భగవద్దర్శనం గావించిన మహనీయుడు” 
అన్నారు. పూజానంతరం స్వామి స్వయంగ ఆ దళితునికి తీర్థ, ప్రసాదాల ననుగ్రహించారు. 
కనకదాసు జన్మ పావనమైంది. సకలజనులు చూస్తూండగా దాసు శ్వాసను బంధించి తన 
ఇహలోక వ్యాపారాన్ని ముగించాడు. రాఘవేంద్రస్వామి ఆ భక్తా ర్రేసరుని పార్థివ శరీరాన్ని 
తాము విడిది చేసిన మారుతీ దేవాలయానికి ఎదురుగ భూస్థాపితం చేయించారు. కనకదాసు 
మోక్షమందిన స్థలమని నేటికీ అక్కడ ఒక శిలాశాసనం మనకు కనబడుతుంది. 


a) 








ణా rE RR 
శ్రీఉత్తరాదిమఠం, డో.నెం.8-11-7, శ్రీ వేణుగోపాలస్వామిగుడి వీధి, 
కంభం సత్రం దగ్గర, గోదావరి గట్టు, రాజమహేంద్రి - 1. 
. ఫోన్‌ : 9247071008, సెల్‌ : 9248517831, 9985001541 9247382463 











